స్థాపకుడు: నెల్లూరు వెంకట్రామానాయుడు 


సంపుటి: 82 * 


Licenced to Post without Prepayment (PMG/VJ/PWPP/17/2009-11) 


స్థాపితం: 1930 


Longest Living Newspaper in Telugu Journalism 


సంచిక:19 ౨ 


13-5-2011 శుక్రవారం 


జీవప్రదాత: నెల్లూరు శ్రీరామమూర్తి 


* పేజీలు:16 * విడి ప్రతి: రూ.5/- 


Winner of Excellence Award 2004, 2005 & 2006 
G.T.Road, Nellore - 524 003.(A.P) 
Ph: 0861 - mir 


తెలుగుదేశం కబ్లా,.. వ ఛెశ్వరి అశ? 


ఆ ఎన్టీఆర్‌ కుటుంబ పెద్దగా పురంధేశ్వరిని పో 
ఆ మహా మాటకారితనం, సమయస్ఫూర్తి వున్న మహిళ. 
ఆ కాంగ్రెస్‌ను నమ్ముకుంటే లాభం లేదన్న అభిప్రాయం. 
ఆ జూనియర్‌ ఎన్టీఆర్‌ను ఎగదోలే ప్రయత్నం మొదలు. 


జకీయాలలో ఎప్పుడేమి జరుగుతుందో 

వూహించడం ఆ బ్రహ్మ తరం కూడా 
కాదు. తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడు 
సర్వాధికారి. క్రింది స్థాయి కార్యకర్తల నుంచి పై 
స్థాయి పొలిట్‌ బ్యూరో సభ్యుల వరకు అందరినీ 
తన గుప్పెట్లో పెట్టుకోవడం ఆయన ఉగ్గుపాలతో 
నేర్చిన విద్య. రాజకీయ చాణక్యంలో, వ్యూహాలు, ప్రతి 
వ్యూహాలు పన్నడంలో చంద్రబాబును మించిన నేత 
మన రాష్ట్రంలో మరొకరు లేరు. దేశంలోనే కాక, 
అంతర్జాతీయ స్థాయిలో కూడా సమర్ధుడైన పరిపాల 
కుడిగా, భవిష్యత్తును ముందుగానే వూహించి, అం 
దుకు తగిన అడుగులు వేసే దార్శనికుడిగా, ఆధు 
నిక రాజకీయ నాయకత్వ శ్రేణిలో అగ్రగణ్యుడిగా 


1! 
దేవేందర్‌గౌడ్‌ నుంచి ఫోన్‌ సార్‌... 
తన గతాన్ని గుర్తు చేసుకోమంటున్నాడు! 


ఒకసారి 


సేరుంది. అవినీతి విషయంలో కూడా ఆయనది 


అద్భుతమైన ప్రతిభ. చంద్రబాబుకు చిల్లి గవ్వ 
ఇచ్చినట్లు ఏ కాంట్రాక్టరూ, పారిశ్రామికవేత్తా చెప్పు 
కోలేడు. కానీ ఎన్నికలప్పుడు పార్టీ నిర్వహణ కోసం 
ఆయన డబ్బు కొరత ఎదుర్మొన్నట్లు మనం చూడ 
లేదు. వినలేదు. ఎక్కడ నుంచి తెస్తాడో, ఎట్టా తెస్తాడో 
దేముడికే ఎరుక. అందువల్లనే చంద్రబాబంటే ఆ 
పార్టీ కార్యకర్తలకు, నాయకులకు భయము, భక్తి, 
ఆయన్ను ఎదిరించే సాహసం ఏ ఒక్కరూ చేయరు. 
చేస్తే బ్రతకరు. ఎన్టీఆర్‌ వంటి వాడే, ఆయన్ను ఏమీ 
చేయలేకపోయాడు. 


కానీ ఇప్పుడు దగ్గుబాటి దంపతులు ఆ ప్రయ 
త్నం మొదలు పెట్టారు. దగ్గుబాటి వెంకటేశ్వర 
రావుకు తన తోడల్లుడి మీద అసూయ, అక్కసు, 
ఆక్రోశం, కక్ష కార్చణ్యం. ఎన్టీఆర్‌ను ఎదిరించి, 
పార్టీని చీల్చేటప్పుడు ఆయన చంద్రబాబు వెంటే 
వున్నాడు. కానీ ఒక్క నెల రోజుల్లో వుక్కపోత 
భరించలేక బయటకు వచ్చేశాడు. అప్పటి నుంచి 
చంద్రబాబును లోలోపల తిట్టుకొంటూ, తనను 
అణగద్రొక్కేశాడని ఆవేదన చెందుతూ బ్రతికేస్తు 
న్నాడు. తన ఆత్మకథ పుస్తకంలో ఆ అక్కసంతా వెళ్ల 
కక్కడం తప్ప ఇంతకాలం చంద్రబాబును ఏమీ చేయ 
లేకపోయాడు. 


హరికృష్ణ కూడా అదే తానులోని ముక్క 
ఆయనకు ఆవేశం తప్ప ఆలోచన తక్కువ. కొంత 
కాలం చంద్రబాబుతో చెట్టాపట్టాలు వేసుకొని తిరి 
గాడు. ఆ తర్వాత వీధుల్లో నిలబడి నోరార తిట్టాడు. 
ఆ తిట్లు తాటాకు చప్పుళ్లే అని తేలిపోవడంతో, 
మళ్లీ చంద్రబాబు పంచన చేరాడు. రాజ్యసభ సభ్య 
త్వం తెచ్చుకొని, అదే పదివేలని సరిపెట్టుకొన్నాడు. 
తన కుమారుడు జూనియర్‌ ఎన్టీఆర్‌ను చంద్రబాబు 
రాజకీయానికి దత్తత ఇచ్చేశాడు. 


బాలకృష్ణ కూడా కొంతకాలం చంద్రబాబు 
పట్ల గుర్రుగా వుండినాడు. తన ఇంట్లో జరిగిన 
తుపాకీ కాల్పుల ఘటనలో తనను గట్టెక్కించాడన్న 
కృతజ్ఞతతో చంద్రబాబుకు గులాం అయిపోయాడు. 


తన కుమార్తెను బాబు కుమారుడికి ఇచ్చి వియ్య 
మందాడు. 


దీనితో దాదాపుగా ఎన్టీఆర్‌ కుటుంబం సమ 
స్తం చంద్రబాబుతో సర్జుకపోయింది. ఆయన రాజకీ 
యాన్ని హర్షించకపోయినా అడ్డం పోయే ప్రయ 
త్నాలు మానుకొన్నారు. కానీ ఇప్పుడు తాజాగా 
జరుగుతున్న పరిణామాలు చూస్తే మరొకసారి 
చంద్రబాబుకు ఎన్టీఆర్‌ కుటుంబం నుంచి చీకా 
కులు మొదలయ్యే ప్రమాదం స్పష్టంగా కన్పిస్తున్నది. 
ఈసారి ఆ సత్కార్యానికి శ్రీకారం చుట్టబోతున్న వీర 
వనిత దగ్గుబాటి పురంధేశ్వరి కావడం గమనార్హం. 


ఎన్టీఆర్‌ కుటుంబంలో, ఆయన తర్వాత 


పెద్దరికం ఆమెదే. ఎన్టీఆర్‌ సంబంధీకులలో ఎవరికి 


ఏ రకమైన కుటుంబ అవసరం వచ్చినా పెద్దరికం 
వహించేది పురంధేశ్వరి మాత్రమే. అందరూ ఆమె 
వద్దకు సలహాలకు వెళ్ళారు. చెప్పిన మాట విం 
టారు. 2004 ఎన్నికల వరకు ఆమెకు రాజకీయ 
ఆలోచనలు లేవు. కానీ దగ్గుబాటి వెంకటేశ్వరరావు 


బలవంత పెట్టి బాపట్ల లోక్‌సభ నుంచి నిల 
బెట్టాడు. పురంధేశ్వరి 
రాలు. ఎన్టీఆర్‌ జీన్స్‌ ఆమెలో పుష్కలంగా వున్నాయి. 


సహజంగా ప్రతిభావంతు 


కొరవ 14వ పేజీలో 


ప్రభుత్వం పడదు 


ప ఉప ఎన్నికలలో వైఎస్‌.జగన్‌ భారీ 
మెజార్టీ తెచ్చుకొన్న తర్వాత రాష్ట్రంలో 
కాంగ్రెస్‌ ప్రభుత్వ పడి పోతుందన్న ప్రచారం అం 
దరి నోటా విన్పిస్తున్నది. ఒక దినపత్రిక అయితే, 
ఫలితాలు రాగానే ఎమ్మెల్యేలను టోకున కొను 
గోలు చేయడానికి వైఎస్‌.జగన్‌ దాదాపు 500 
కోట్ట రూపాయల డబ్బు సంచులలో కట్టి సిద్ధంగా 
పెట్టి వున్నాడని వార్తలు కూడా ప్రచురిస్తున్నది. 
సాధారణ జనం కానీ, రాజకీయ కార్యకర్తలు కానీ 
అ దిశలోనే చర్చలు, వూహాగానాలు చేస్తున్నారు. 
ఒకరిద్దరు సీనియర్‌ మంత్రులైతే, ప్రభుత్వం పడి 
పోతే తమకు ముఖ్యమంత్రిత్వ అవకాశం వస్తుం 
దన్న ఆశతో పావులు కదుపుతున్నారు. 
అయితే ఇవన్నీ ఒట్టి వుబుసుపోక కబుర్లే 
అని నిర్ధారణగా చెప్పవచ్చు. ఉపఎన్నికలలో 
పోలైన పది లక్షల ఓట్లలో మొత్తంగా జగన్‌ గుర్తు 
మీద పడినప్పటికీ, కాంగ్రెస్‌కు డిపాజిట్‌ కూడా 
రాని పరిస్థితి తలెత్తినప్పటికీ, కాంగ్రెస్‌ ప్రభుత్వం 
పతనం మాత్రం జరగని పనని నిస్సందేహంగా 
చెప్పవచ్చు. నిజానికి జగన్‌లో కూడా అటువంటి 
ఉద్దేశాలే లేవని ఆంతరంగికులు చెప్తున్నారు. ఎన్ని 


కల ప్రచారంలో కాంగ్రెస్‌ కార్యకర్తల నైతికస్థైర్యాన్ని 


దెబ్బ తీయడానికి, ఎన్నికల తర్వాత కనుమరు 
గయ్యే పార్టీ అనే అభిప్రాయం కల్పించడానికి 
ప్రభుత్వాన్ని కూలగొడతానని ప్రకటనలు చేశాడే 
తప్ప ఇప్పట్లో ఆయనకు ఆ ఉద్దేశం లేదని చెప్పు 
న్నారు. ఎమ్మెల్యేలను కొని, తన పక్షం చేర్చు 
కోవడం ఆయనకు ఇష్టం లేదని చెప్తారు. ఒకసారి 
అమ్ముడుపోయిన వారు మళ్లీ మళ్లీ అంగడి సరకు 
కారనే నమ్మకం ఎట్లా అన్నది జగన్‌ ప్రశ్న కొను 
గోలు అమ్మకాల ప్రస్తావన వస్తే తనతో సమా 
నంగా డబ్బు వెదజల్లే స్థోమత కాంగ్రెస్‌ అధిష్టా 

నానికి కూడా వుందని జగన్‌కు తెలుసు. 
కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వాన్ని తెలుగుదేశం 
ద్వారానే పతనం చేయించాలన్నది జగన్‌ వ్యూహ 
మని తెలుస్తున్నది. ఉపఎన్నికలు ముగిసిన తర్వాత 
ప్రభుత్వం మీద, ప్రజా సమస్యల మార్గంలో తీవ్ర 
స్థాయి పోరాటం చేయాలన్నది జగన్‌ కార్యక్రమం. 
అందుకు నాందీగా గుంటూరు దీక్ష తలపెట్టాడు. 
ఆరేడు నెలల పాటు ప్రజా సమస్యలను వెలుగు 
లోకి తెస్తూ దీక్షలు, ధర్నాలు, ఉద్యమాలు, ఆందో 
శనలు ఉధృతం చేస్తే ప్రభుత్వం విలవిల లాడి 
పోతుందని; ఆ పరిస్థితులలో ప్రతిపక్ష పార్టీగా 
కొరవ 14వ పేజీలో 


జమోకరైను 


2 13 మే 2011 


[ మొండి వాదన ] 


2జి స్పెక్టం కుంభకోణంపై పార్లమెంట్‌ పబ్లిక్‌ 
అకౌంట్స్‌ కమిటీ నివేదికను తిరస్కరించడం ద్వారా ఒక 
దుష్ట సాంప్రదాయానికి నాంది పలికింది కాంగ్రెస్‌ పార్టీ. 
లక్షా డెబ్బైవేల కోట్ల రూపాయల ప్రజాధనం చేజారి 
పోయిందని కంట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ నిర్ధారించిన 
భారీ కుంభకోణం ఇది. దీనిపై పార్లమెంట్‌ వర్షాకాల సమా 
వేశాలు మొత్తం స్తంభించాయి. జాయింట్‌ పార్లమెంటరీ 
కమిటీ దర్యాప్తు నిర్వహించాలని ప్రతిపక్షాలు కోరిన 
కోరికను మన్మోహన్‌ సింగ్‌ గట్టిగా వ్యతిరేకించడం వల్ల 
ఏర్పడిన ప్రతిష్టంభన అది. దీనిపై పబ్లిక్‌ అకౌంట్స్‌ కమిటీ 
దర్యాప్తు మొదలైనందువల్ల జెపిసి అవసరం లేదని, పిఎసి 
దర్యాప్తుకు ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తుందని, అవసర 
మైతే తాను కూడా పిఎసి ముందు నిలబడి, సంజాయిషీ 
ఇచ్చుకొంటానని గంభీరమైన ప్రకటన చేశాడు ప్రధాని. 
కానీ తీరా ఇప్పుడు అదే పిఎసి నివేదిక వెలువడిన తర్వాత, 
దాన్ని తాము పూర్తిగా తిరస్మరిస్తున్నట్లు 
ప్రకటిస్తున్నారు కాంగ్రెస్‌ సభ్యులు. 

ఈ నివేదికపై వారి అభ్యంతరం - 
ఇంత భారీ కుంభకోణం జరగకుండా 
నివారించడానికి ప్రధానమంత్రికి, ఆర్థిక మంత్రికి అవకాశం 
వున్నప్పటికీ, వారు మౌన ప్రేక్షకుల వలె చూస్తూ వుండి 
పోయారని నిర్ధారించడమే. 2జి స్పెక్టం అమ్మకం ప్రస్తావన 
వచ్చినప్పుడు, మంత్రివర్గ సమావేశంలో చర్చ జరిగింది. 
దాన్ని వేలం పద్ధతిలో విక్రయించాలని తీర్మానించారు. కానీ 
అప్పటి కమ్యూనికేషన్ల మంత్రి ఎ.రాజా, ఆ తీర్మానానికి 
విరుద్ధంగా మొదట ఎవరు వస్తే వారికి 2001 నాటి ధర 
లకు అమ్మాలని ప్రతిపాదన ముందుకు తెచ్చారు. తానను 
కొన్న ప్రకారమే అమ్మకం జరిపించేశాడు. అటు ప్రధాని, 
ఇటు ఆర్థిక మంత్రులిద్దరూ మౌనంగా వుండిపోయారు. 
వీరిద్దరిలో ఏ ఒక్కరు అభ్యంతరం చెప్పి వుండినా ఆ అమ్మ 
కం నిలిచిపోయి వుండేది. లక్షా డెబ్బై వేల కోట్ల రూపా 
యల ప్రజా ధన నష్టం నిలిచి వుండేది. పిఎసి నివేదిక ఈ 
విషయాన్నే నమోదు చేసింది. 


పిఎసి నివేదిక అంటే పార్లమెంట్‌ పత్రం. చరిత్రలో 
అది శాశ్వతంగా నిలిచి పోతుంది. దేశ ఆర్థిక రంగానికి 


సమాణైను 


తీవ నష్టం కల్గించిన ఒక భారీ కుంభకోణానికి ప్రధాని, 
ఆర్థిక మంత్రులు పరోక్షంగా సహకరించారన్న నింద చరి 
తలో వుండి పోతుంది. అది తమకు అవమానంగా భావిం 
చిన మన్మోహన్‌సింగ్‌, చిదంబరంలు ఇద్దరూ పిఎసి నివేద 
కను వివాదాస్పదం చేస్తున్నారు. 

పిఎసిలోని మొత్తం 21 మంది సభ్యులలో కాంగ్రెస్‌, 
బిఎస్‌పి, సమాజ్‌వాది పార్టీలకు 11 మంది వున్నారు. తమకు 
మెజార్టీ వుంది కాబట్టి, నివేదికను తాము తిరస్మరిస్తున్నాము 
కాబట్టి, దాన్ని పార్లమెంట్‌ ముందు ప్రవేశపెట్టడానికి లేద 
న్నది వీరి మొండి వాదన. కానీ పిఎసి నిబంధనలలో నివే 
దిక తిరస్మరణ అన్నది లేదు. పిఎసి సమావేశాలలో సభ్యులు 
వెలిబుచ్చిన అభిప్రాయాలను పార్లమెంట్‌ సిబ్బంది రికార్డు 
చేస్తారు. వాటి ఆధారంగా వారే నివేదిక తయారు చేస్తారు. 
దాన్ని ముందుగా సభ్యులందరికీ చూపిస్తారు. తాము చెప్పిన 
అభిప్రాయాలకు, నివేదికలో వ్రాసినదానికి ఏమైనా తేడా 
లుంటే, సరిదిద్దమని కోరడం మాత్రమే 
సభ్యులు చేయవలసిన పని. నివేదికను తిర 
స్మరించే అధికారం సభ్యులకు లేదు. ఇది 
తెలిసి కూడా కాంగ్రెస్‌ పార్టీ పెద్దలు దీనిపై 
నానా రాద్ధాంతం చేస్తున్నారు. పిఎసికి ఛైర్మన్‌ బిజెపి నేత 
మురళీ మనోహర్‌ జోషి. ఆయన నిజాయితీ, విజ్ఞతలను 
ఎవరూ వేలెత్తి చూపించలేరు. అందువల్లనే మొదట మొదట 
మన్మోహన్‌సింగ్‌ తనకు జాయింట్‌ పార్లమెంటరీ కమిటీ 
కంటే పిఎసి దర్యాప్తే ఇష్టమని పదే పదే చెప్పాడు. కానీ ఆ 
నివేదిక తనను వేలెత్తి చూపించడంతో ఉలిక్కి పడుతున్నాడు. 

ప్రధాన మంత్రి వంటి ఉన్నత స్థానాలలో వున్నవారు 
నిజాయితీగా వుండడమే కాదు, వున్నట్లు కూడా కనిపిం 
చాలి. తన మంత్రివర్గ సహచరుడు భారీ అవినీతికి పాల్పడు 
తున్నాడని తనకు తెలిసి కూడా, మౌనం వహించడం 
నేరాన్ని ప్రోత్సహించడం క్రిందనే లెక్క ఆ తప్పు చేసినం 
దుకు జాతికి క్షమాపణ చెప్పడం మన్మోహన్‌ సింగ్‌ వంటి 
సచ్చీలురు చేయవలసిన పని. దానికి బదులుగా ఆయన ఆ 
నివేదికనే బుట్టదాఖలు చేయాలని ఆగం చేయించడం 
దుర్మార్గం. ఇటువంటి పోకడలు ప్రధానుల స్థాయిలో పెచ్చ 
రిల్లితే ఇక పార్లమెంటు ఎందుకు? 


తెలుగులో ఆధార్‌ అభ్యర్థన! 
ఆధార్‌ కార్డు వస్త్ర అభ్యర్థన పత్రం ఇంగ్లీషులో వుండడం, కొన్నింటికి 
ఏ వివరాలు రాయాలో తెలియక ఇంగ్లీషు తెలిసిన వారికి కూడా ఎన్నో సందే 
హాలు కలుగుతున్నాయి. ఇక చదువురాని వారి సంగతి చెప్పనలవి కాదు. ఆధార్‌ 
కార్డు అప్లికేషన్‌ సులువుగా నింపేందుకు ప్రతి అంశానికి సంబంధించి సల 
హాలు ఇవ్వను ఈ - కేంద్రాలలో సలహాదారులను పెట్టాలి. 


వి.శ్వామ్‌నుందర్‌ హైదరాబాద్‌ 


అమెరికా పెద్ద మనిషా? 
అల్‌ఖైదా తీవ్రవాద నాయకుడైన ఒసామా బిన్‌లాడెన్‌ పేరు తెలియని 
వారు ప్రపంచంలో లేరు. తాను అనుకొన్న సిద్ధాంతాన్ని తూచ తప్పకుండా పాటిం 
చాడు. ఆఖరకు ఈ ఉద్యమ బాటలోనే అమెరికా చేతిలో అసువులు బాశాడు. 
ఉగ్రవాదులు ఎవరైనా ప్రపంచ జనాభాకు విఘాతమైన చర్యలు చేసేటప్పుడు 
వారిని అంతమొందించడం సముచిత చర్యే అని అందరూ ఒప్పుకొంటారు. 
కానీ ఒసామా ప్రపంచంలో కొన్ని కోట్ల మంది దీనజన రక్షకుడు; వారి కొరకు 
జీవితాన్నే ఫణంగా పెట్టిన వాడు; అట్లాంటి ఆరాధ్యుడిని ఎక్కడో వున్న అమెరికా 
ఇక్కడి పాకిస్తాన్‌లో వున్నవాడిని చంపడం ఒక దేశ సార్వభౌమాధికారాన్ని ధిక్క 
రించడమే. భవిష్యత్తులో మనదేశం మీద కూడా వాళ్లు దాడి చేయవచ్చు. ఇది 
నిరసించాల్సిన విషయం. అందుకు తగ్గట్టు మన నాయకులు ప్రవర్తించాలి. 
తూవిలి వనమాలి నెల్లూరు 
ఆడపిల్లల తండ్రులకు విజ్ఞప్తి 
ఈ మధ్యకాలంలో ఆడపిల్లల జనాభా నిష్పత్తి తగ్గిందన్న ప్రచారం 
నేపథ్యంలో ఆడపిల్లల తండ్రులు మగ పిల్లల విషయంలో కొండెక్కి కూచుంటూ 
తమ కూతుళ్లకు పెళ్లిళ్లు చేయకుండా దాటవేస్తున్నారు. జనాభాలో ఆడ పిల్లల 
నిష్పత్తి అంత దారుణంగా ఏమీ పడిపోలేదు. మహా అయితే రెండు శాతం 
వరకు మాత్రమే వుంటుందని ఆడపిల్లల తండ్రులు గుర్తించి, వాళ్లు పెడదార్లు 
పట్టడానికి ఆస్మారమివ్వకుండా వివాహాలు చేయాలి. 
మైలవరపు శ్రీనివానరావు 


సాయిబాబా కర్మక్రతువులు! 

దివంగత పుట్టపర్తి సత్యసాయిబాబా ఎప్పుడో ప్రజల మనిషి 
అయిపోయారు. ప్రజల హితంకోరి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారు. 
విద్య, వైద్యం, సాగునీరు అందించి ఎన్నో కుటుంబాల్లో దీపం వెలిగించారు. 
భార్య, పిల్లలులేని ఈ ప్రజల మనిషి కర్మ క్రతువులను ఆయన కుటుంవీకుడైన 
రత్నాకర్‌ చేత చేయించడం సబబుగా లేదు. ఎవరో ఒక సామాన్యుని చేత, 
లేకుంటే ఆయన భక్తుని చేత ఈ కార్యక్రమం జరిపి వుంటే సబబుగా వుండేది. 
టి. కోటేశ్వరరావు కోవూరు 


హైదరాబాద్‌ 


ఏళ్ల క్రితం ఈవారం 


నెల్లూరు ముచ్చట్లు 
యామాలశెట్టి బావి 


16-5-1941 
పేజీలు : 10 వెల: అణా 


ఏళ్ల క్రితం ఈవారం 


12-5-1961 
పేజీలు: 12 వెల: 0-20 న.పై 


ప్రదేశ్‌ కాంగ్రెస్‌కు అధికారం లేదు 


ఏ.సి సుబ్బారెడ్డిగారిపై క్రమశిక్షణ చర్య ప్రస్తావనను గూర్చి నెల్లూరులో విచారించగా, అలాంటిదేమి 


సంపాదకీయం లాలా 


ఈ బావి వద్ద సత్రమొకటుంది. ఇది శిథిలమై చావబోతున్నది - జమీందారీ విధానం మాదిరి. 
ఆర్యవైశ్యులు తలా ఒక రూపాయ వేసుకుంటే యామాలశెట్టిగారి ధర్మం నిలబెట్టవచ్చు. ఈ సత్రానికి 
సంబంధించి బజారులో కొంజేటి వారి ప్రక్మన ఒక కొట్టు వుంది. దాని బాడుగ ఏ కైంకర్యం క్రింద 
గుటకాయస్వాహా బెతున్నదో? కన్యకాపరమేశ్వరి దేవాలయం వారైనా ఈ సత్రం పునరుద్ధరణకు పూను 
కోరా? 


దిక్కులేని పక్షులు 


జూబిలీ ఆసుపత్రికి తూర్పున దిక్కులేని పక్షులు 40, 50కుటుంబాల వారు కాపురాలున్నారు. ఈ 
పక్షులను అక్కడ నుండి ఉదర తరమడానికి మునిసిపల్‌ కౌన్సిలర్లు కొంత ఒత్తిడి సాగిస్తున్నారు. తక్కిన 
దిక్కులేని వారికి గూడా ఇంత నీడ జూపవలసిన మునిసిపాలిటీ వారు వీళ్లను లేవదీయ ప్రయత్నించడం 
అక్రమం. ఇంతటనైనా వారి జోలికి పోకుందురని మునిసిపాలిటీ వారికి మా సూచన. 


హిందూ పత్రికపై అంక్ష 


కర్నూలు మునిసిపాలిటీవారు ప్రస్తుతపు “హిందూ స్వకీయ విలేఖరి” గారు కర్నూలు నుంచి 
మారిపోవు వరకూ హిందూ పత్రికను తెప్పించుకోకూడదని ఒక పిచ్చి తీర్మానం చేసిరి. 


వున్నట్లు లేదని; ఒక వేళ ఆ ఆలోచన వున్నా, వారు ఏఐసిసి సభ్యులు కాబట్టి వారిపై చర్య గైకొనవలసింది 
అఖిల భారత కాంగైస్‌ సంఘమని, రాష్ట్ర కాంగ్రెస్‌కు అధికారం లేదని; అలాంటి చర్యకు ప్రదేశ్‌ కాంగ్రెస్‌ 
సిఫారసు చేయవలసి వున్నా మంత్రి వర్గీయులకు రాష్ట్ర కాంగ్రెస్‌ కార్యవర్గంలో మెజారిటీ లేదని, అందువల్ల 
సుబ్బారెడ్డిగారిపై ప్రదేశ్‌ కాంగ్రెస్‌ చర్య దీసుకోదలచడం విఫల ప్రయత్నంగా వుండగలదని చెబుతున్నారు. 
మంత్రి వర్గీయులలో యిలాంటి ఆలోచన వుంటే, అది ఆంధ్ర కాంగ్రెస్‌ అనైక్యతను మరింత తీవ్రతరం 
చేస్తుంది కాబట్టి, దానిని విరమించుకోవడమే వివేకవంతంగా వుంటుంది. 


కావలి వద్ద గూడ్సు ప్రమాదం 


విజయవాడ నుంచి మద్రాసు వైపుకు వస్తుండిన గూడ్సుబండి 11తేది మధ్యాహ్నం 11.30గంటలకు 
కావలి సమీపం ముసునూరు- చేవూరు స్టేషన్ల మధ్య ప్రమాదానికి గురియైనది. ఇంజను, 11వ్యాగెన్లు 
పట్టాలు తప్పినట్లు తెలుస్తున్నది. ప్రాణాపాయం లేదు. వ్యాగన్లలోని సరకులకు కొంత 
నష్టముండవచ్చునంటున్నారు. 


11తేది మధ్యాహ్నం నుంచి మద్రాసు-విజయవాడల మధ్య సరాసరి రైళ్ల రాకపోకలు లేవు. నిన్న 
జి.టి... జనతా రేణిగుంట మీదుగా మరలించబడినవి. మెయిలు, ప్యాసింజరు బండ్లు మాత్రం ఇటు చేవూరు 
వరకు, అటు ఉలవపాడు వరకు వచ్చి ఆగి, ప్రయాణీకులు అటు ఇటు చేరవేయబడుతున్నారట. 


—- నైల్లూరు ముచ్చట్లు 


3 Tl, 
విర్శర్భవన 


విజయా డైరీ 
ఛైర్మన్‌గా కొండ్రెడ్డి! 


నెల్లూరు విజయా డైరీ ఛైర్మన్‌గా 
నార్తుమోపూరువాసి కొండ్రెడ్డి రంగారెడ్డి 
10వతేది నాటకీయ పరిణామాల మధ్య 
ఎన్నికయ్యారు. పాత ఛైర్మన్‌ చిల్లకూరు 
సుధీర్‌రెడ్డిపై అవిశ్వాస తీర్మానం ప్రవేశ 
పెట్టి తొలగించడంతో రంగారెడ్డి కుర్చీలో 
కూర్చొనే అవకాశం దొరికింది. తనపై 
అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టకూడదని 
విజయవాడలోని సహకార సంఘాలకు 
సంబంధించిన ట్రిబ్యునల్‌ కోర్టు నుంచి 
సుధీర్‌రెడ్డి స్టే తెచ్చుకొన్నా అందులో 
గందరగోళముందని సహకార శాఖాధి 
కారులు దాన్ని పట్టించుకోకుండా ఎన్నిక 
జరిపేశారు. రంగారెడ్డికి 13మంది డైర 
కరు అండగా నిలిచారు. మంత్రి ఆనం 
రామనారాయణరెడ్డితోపాటు రంగారెడ్డి 
మిత్రుడు సర్వేపల్లి ఎమ్మెల్యే ఆదాల 
ప్రభాకర్‌రెడ్డి బాసటగా నిలవడంతో 
కొండైడ్డికి ఎదురు లేకుండాపోయింది. 


అదరగొడుతున్న ఎండలు 


గత పదిరోజులుగా నెల్లూరులో 
రోజురోజుకు ఎండ తీవ్రత పెరిగిపో 
తుంది. గతవారంలో 40డిగ్రీల సెల్సి 
యస్‌గా నమోదైన ఎండ ఈవారం 42 
డిగ్రీలు దాటేసింది. ఉదయం ఎనిమిది 
గంటల నుంచి సాయంత్రం ఐదు గం 
టల వరకు ఎండ తీక్షణంగా వుండ 
డంతో అత్యవసర పనులున్న వారు 
మినహా మిగతా జనం బయటకురాను 


ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తున్నారు. 
వడదెబ్బ తట్టుకోలేక మే10తేది నాటికి 
20మందికి పైగా వయస్సు మళ్లినవారు 
ప్రాణాలు కోల్పోయారు. రాత్రివేళల్లో 
సైతం వడగాలులు వీస్తుండడంతో జనం 
కంటినిండా నిద్రకు నోచుకోలేకపోతు 
న్నారు. 


వాకాటి నారాయణరెడ్డి 
(ప్రమాణం 


నెల్లూరు స్థానిక సంస్థల స్థానం 
నుంచి శాసనమండలి సభ్యునిగా ఎన్ని 
కైన వాకాటి నారాయణరెడ్డి చేత 6తేది 
మండలి ప్రోటెం స్పీకర్‌ బసవ పున్నయ్య 
ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ 
కార్యక్రమంలో మాజీముఖ్యమంత్రి నేదు 
రుమల్లి జనార్దనరెడ్డి, ఆర్థికమంత్రి ఆనం 
రామనారాయణరెడ్డి, మాజీమంత్రి రెడ్డి 
వారి చెంగారెడ్డి, సర్వేపల్లి ఎమ్మెల్యే 
ఆదాల ప్రభాకర్‌రెడ్డి, జిల్లా కాంగ్రెస్‌ 
వ్యవహారాల ఇన్‌ఛార్జి రుద్రరాజు పద్మ 
రాజు, పిసిసి ఉపాధ్యక్షుడు మాదాసు 
గంగాధరం తదితరులు పాల్గొన్నారు. 

కలెక్టర్‌ విసృత పర్యటన 

టె 

జిల్లా కలెక్టర్‌ బి. శ్రీధర్‌ బాధ్యతలు 
తీసుకొంది మొదలు జిల్లాలో విస్తృ 
తంగా పర్యటిస్తున్నారు. మంచి ఎండల్లో 
కొండబిట్రగుంట ప్రాంతంలో ఉపాధి 
హామీ పనుల తీరును పరిశీలించిన 


ఆయన ఈవారం మైపాడు వెళ్లి అక్కడ 
జాలర్ల మహిళలతో సమావేశమై 


మీనీసీ సరోవర్‌, ముక్తినాధ్‌, మీనోకామీగా విమానీ ప్రయాణం 


20 రోజులు 6 యాత్రలు 
1,20,000/- రూపాయలు మాత్రమే 


1. లుంబిని 2. పోక్రా 3. ముక్తినాధ్‌ 4. మనోకామన 5. ఖాట్ల౦డ్‌ 
6. మానస సరోవర్‌ (కైలాస పర్వత దర్శనం మరియు పరిక్రమణ) 


ఖాట్మండ్‌ నుండి హైదరాబాద్‌ విమాన ప్రయాణం 


ఖాట్మండ్‌ నుండి మానస సరోవర్‌కు 
ల్యాండ్‌కృయేజర్‌ జీపులో రోడ్‌ ప్రయాణం. 
:వివరములకు సంప్రదించండి : ------- 


శీ సాయి దుర్గా యాత స్పెషల్‌ 


7-2-1087/4/63, రాజ రాజేశ్వరీ నగర్‌ కాలనీ, బి.క.గూడ, హైదరాబాద్‌ - 500 038. 


యన్‌.వి. చలపతి రా 


- సెల్‌: 92462 66874 


18 మే 2011 


పావలా 
తీశారు. 


వడ్డీ పథకం గూర్చి ఆరా 
వారి సమస్యలను ఓపికగా 
విన్నారు. దూరప్రాంత మండలం కలు 
వాయికి కూడ వెళ్లారాయన. జిల్లా 
గూర్చిన సమగ్ర సమాచారాన్ని తెలుసు 
కోను కలెక్టర్‌ విసృతంగా పర్యటిస్తున్న 
ట్లుంది. పనిలో పనిగా సూళ్లూరుపేట 
చెంగాలమ్మగుడి, జొన్నవాడ కామాక్షమ్మ 
లను కలెక్టర్‌ దంపతులు సేవించారు. 


వివేకానోట నిజం 


యాధృచ్చికంగా నెల్లూరు రూరల్‌ 
ఎమ్మెల్యే వివేకానందరెడ్డి నిజం మాట్లా 
డాడు. రితేది కర్నాలమిట్టలోని గంజి 
ఖానా ప్రాంతంలో జరిగిన మహిళా 
సమాఖ్య సమావేశంలో వివేకానందరెడ్డి 
ముఖ్యఅతిధిగా పాల్గొని మాట్లాడుతూ 
రాజకీయాల్లోకి వస్తున్న ధనవంతులు, 
కోటీశ్వరులు వారి స్వలాభం కోసం పని 
చేస్తున్నారు. వాస్తవానికి సమాజంలో 
కష్టాలు అనుభవించే పేద మధ్యతరగతి 
ప్రజల గూర్చి ఎవరూ పట్టించుకోవడం 
లేదు. పేద వర్గాల మహిళలు రాజకీ 
యాల్లోకి వస్తే వారి సమస్యలు వాళ్లే 
పరిష్మరించుకొంటారని వివేకానందరెడ్డి 
చెప్పుకొచ్చారు. ఈ సమావేశంలో మాజీ 
మేయర్‌ భానుశ్రీ కూడా పాల్గొన్నారు. 


సండే మార్కెట్‌ తీశారు 


నెల్లూరు సండేమార్మెట్‌లో ఇరు 
వర్గాల మధ్య రేగిన గొడవ మూలంగా 
11రోజులపాటు మూసిన మార్కెట్‌ను 
7తేది తిరిగి తెరిచారు. 


మాతృ దినోత్సవం 


నెల్లూరులోని కేతా అంకులు 
మెమోరియల్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో 8వతేది 
సుబేదారుపేటలోని ప్రాథమిక పాఠశా 
లలో మాతృదినోత్సవం జరిగింది. పలు 
వురు మాతృమూర్తులకు కేతా సుబ్బా 
రావు చీరలు, స్వీట్లు పంపిణీ చేశారు. 


కీశేబిట్టమూరు దశరథరామిరెడ్డి గారు 
Ex.ప్రధాన కార్యదర్శి జిల్లా ౪.&.0'5 అసోసియేషన్‌ 


నెల్లూరులో 
కాసాని జ్ఞానేశ్వర్‌! 
ఇ 


రాష్ట్ర బిసి కులాల ఐక్యవేదిక 
అధ్యక్షుడు, మాజీ శాసనమండలి 
సభ్యుడు కాసాని జ్ఞానేశ్వర్‌ 9తేది 
నెల్లూరు వచ్చారు. ఈ సందర్భంగా 
విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రంలో 
బిసిల వెనుకబాటుతనానికి ఐక్యత లేక 
పోవడం కారణమని అది ఈ మధ్య 
దూరమయ్యిందన్నారు. భవిష్యత్తులో 
బిసిలు చట్టసభలకు పోటీ చేసేందుకు 
టిక్కెటు ఇవ్వను రాజకీయ పార్టీలు 
ముందుకు రాక తప్పదన్నారు. బిసి 
విద్యార్థులందరికీ ఎల్‌కెజి నుండి పిజి 
దాకా ప్రభుత్వం ఫీజు రీఎంబర్స్‌ చేసే 
విధంగా చట్టం తేవాలన్నారు. ఈ కార్య 
క్రమంలో పిసిసి కార్యదర్శి ఉడతా 
వెంకట్రావు, జిల్లా ముదిరాజ్‌ మహాసభ 
అ క్షుడు కె.రఘురామ్‌ ముదిరాజ్‌, 
వి.ఎల్‌.రావు, బి.శ్రీనివాసులు తది 
తరులు పాల్గొన్నారు. 


దాంపత్య వ్రత పూజలు 


వేణుదత్త సువర్ణలక్ష్మీ దాంపత్య 
వ్రత పూజా కార్యక్రమం కితేది నెల్లూరు 
కస్తూరిదేవి గార్డెన్స్‌లో శ్రీరామదూత 
సేవాదళ్‌ ఆధ్వర్యంలో ఘనంగా జరి 
గింది. వెయ్యికిపైగా జంటలు ఈ కార్య 
క్రమంలో పాల్గొన్నాయి. భక్తులనుద్దే 


815 916 హాల్‌మార్క్‌ 
బంగారు ఆభరణములపై 
సవరకు రూ.400/- తగ్గింపు. 
గ్రాముకు రూ.50/- తగ్గింపు. 
డైమండ్స్‌ పై 10% తగ్గింపు. 


౧3౮ వ్వా౭ాన్‌ 


హోటల్‌ శివం ఎదురుగా, 


జిల్లా పరిషత్‌ ఆఫీసు సెంటర్‌, 
ఆచారివీధి, నెల్లూరు. 
ఫోకిన్‌ : 2331133. 2327611 


జమోణైను 


శించి రామదూతస్వామి మాట్లాడుతూ 
హోమాలు కర్మ నాశకాలన్నారు. కర్మ 
లను మానవుడు మోయదగినంత వరకు 
మోయకతప్పదన్నారు. అధికభారాన్ని 
మాత్రమే గురువులు తీస్తారన్నారు. 


ట్రాఫిక్‌ పోలీస్‌స్టేషన్‌లో 
కలకలం 


నెల్లూరు ట్రాఫిక్‌ పోలీస్‌ స్టేషన్‌ 
లోనికి మంచినీళ్లు కావాలని జొరబడిన 
ఓ వ్యక్తి వాటిని తాగి అక్కడికక్కడే మర 
ణించడం సంచలనం సృష్టించింది. 
పొగతోట ప్రాంతంలో ఓ క్యాటరింగ్‌ 
సంస్థలో పనిచేసే వేలూరి శ్రీనివాసు 
లుకి త్రాగుడు అలవాటుంది. వేకువ 
జామున ఇంటి నుంచి బయలుదేరిన 
అతను ట్రాఫిక్‌ పోలీస్‌స్టేషన్‌కు వచ్చి 
మంచినీళ్లు అడిగి తాగి కుప్పకూలిపో 
యాడు. శ్రీనివాసులు సతీమణి అంతి 
మంగా అతన్ని గుర్తించడంతో పోలీ 
సులు ఊపిరిపీల్చుకొన్నారు. 


100 పడకల ఆస్పత్రికి 
శంకుస్థాపన 
ప్రభుత్వ పెద్దాసుపత్రిలో 100 పడ 
కల చిన్నపిల్లల ఆస్పత్రికి ఆర్థికమంత్రి 
ఆనం రామనారాయణరెడ్డి మే 9న 
శంకుస్థాపన చేశారు. 5కోట్ల రూపాయ 


కొరవ 14వ పేజీలో 


త్వరలో గొప్ప ప్రారంభం 


9 

సిల్వర్‌ ప్లాజా 
NED aJaa30 
EXCLUSIVE SILVER SHOW ROOM 
A Unit of GOLD PALACE 


ఆంధ్రలోనే అతిపెద్ద 
వెండి మెగా షోరూం. 
హోటల్‌ శివం ఎదురుగా, ఆచారివీధి 
జిల్లా పరిషత్‌ సెంటర్‌, నెల్లూరు. 
ఫోన్‌; 2331132, 2331121 


మంచికి మారుపేరుగా నిలచి 


అందరికీ ఆప్యాయతానురాగాలు పంచిపెట్టిన మంచి మనిషి 


నేతదాత 


కీశేబిట్టమూరు దశరథరామింద్ది గారు 


Ex.ప్రధాన కార్యదర్శి, జిల్లా /.A.0'5 అసోసియేషన్‌ 
పరమపదించి 19.05.2011 తేది నాటికి ఐదు సంవత్సరములు 
నిండుతాయి. ఈ సందర్భంగా ఆ పుణ్యమూర్తిని స్మరించుకొంటూ 
వారి పవిత్రాత్మకు శ్రద్ధాంజలి ఘటిస్తున్నాము. 


శ 


అశ్రసయనాలతో... 
భార్య: చిట్టమూరు సరసమ్మ 


కుమారులు: చిట్టమూరు నరసారెడ్డి 
చిట్టమూరు శ్రీనివాసులురెడ్డి 
మరియు కుటుంబ సభ్యులు 
ఫోన్‌: 0861 - 2329848, సెల్‌: 98858 70125 


చిరంజీవి యువత కార్యాలయం ప్రారంభోత్సవం 
సందర్భంగా మాట్లాడుతున్న నాగబాబు. 


యువత సామాజక సవచేయాలి 


హంలో ప్రాణం వున్నంత వరకు అన్నయ్యతో కలిసి 
దేక్రకసేక చేస్తానని సినీ నటుడు కొణిదల నాగ 
బాబు స్పష్టం చేశారు. 8వ తేది నెల్లూరు నగరంలోని శ్రీని 
వాస అగ్రహారంలోని చిరంజీవి యువత కార్యాలయాన్ని 
ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన 
బహిరంగ సభలో నాగబాబు మాట్లాడుతూ సామాజిక సేవే 
లక్ష్యంగా చేసుకొని నేటి యువత ముందుకు సాగాలని విజ్ఞప్తి 
చేశారు. ప్రజలకు మరింత సేవ చేయాలన్న సంకల్పంతో 
ప్రజారాజ్యం పార్టీని అన్నయ్య కాంగ్రెస్‌లో విలీనం చేశారని 
గుర్తు చేశారు. విలీనం విషయంపై కొందరు అనవసరమైన 
రాద్దాంతం చేస్తున్నారని అటువంటి వారి మాటలను కార్యక 
ర్తలు నమ్మి మోసపోవద్దని కోరారు. చిరంజీవి యువత, అల్లు 
అర్జున్‌, పవన్‌కళ్యాణ్‌ ఫ్యాన్స్‌ సంయుక్తంగా భవిష్యత్తులో 
అనేక ప్రజాసంక్షేమ కార్యక్రమాలు చేపట్టనున్నాయని ఈ సం 
దర్భంగా ఆయన ప్రకటించారు. ఈ కార్యక్రమంలో నగర 
ఎమ్మెల్యే శ్రీధర్‌కృష్ణారెడ్డి, ముక్కాల ద్వారకానాధ్‌, కొట్టే వెంక 
టేశ్వర్లు, ప్రశాంతి తదితరులు పాల్గొన్నారు. 


విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న ఇంద్రసేనారెడ్డి. 


రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా? 


ష్ట్రంలో ప్రభుత్వ పరిపాలన తీరుచూస్తుంటే చాలా 
రొెబాధాకరంగా వుందని భారతీయ జనతా పార్టీ 
నాయకుడు ఎన్‌.ఇంద్రసేనారెడ్డి అన్నారు. ఈ నెల 8వ తేది 
నెల్లూరు నగరానికి వచ్చిన ఆయన విలేకరుల సమావేశంలో 
మాట్లాడారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా రైతులు అనేక సమస్య 
లతో సతమతమవుతుంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏమా 
త్రం పట్టించుకోవడం లేదని విమర్శించారు. గిట్టుబాటు ధర, 
విత్తనాలు, ఎరువుల కొరత రైతులను తీవ్రంగా పట్టిపీడిస్తుం 
దన్నారు. రైతాంగం సమస్యలపై పలు ధపాలు ప్రభుత్వానికి 
విన్నవించినా స్పందన రావడం లేదన్నారు. నెల్లూరుజిల్లాలో 
విద్యుత్‌ ప్లాంట్ల ఏర్పాటు కారణంగా కాలుష్యం ఏర్పడి ప్రజలు 
అనారోగ్యం పాలయ్యే ప్రమాదముందని ఆవేదన వ్యక్తం 
చేశారు. వెంటనే వీటి నియంత్రణకు ప్రభుత్వం చర్యలు తీసు 
కోవాలని ఆయన డిమాండ్‌ చేశారు. ఈ సమావేశంలో బిజెపి 
జిల్లా అధ్యక్షుడు కె.ఆంజనేయరెడ్డి తదితరులు పాల్గొన్నారు. 


4 13 మే 2011 


నెల్లూరీయులు తిక్కనను మరచిపోయారు 


జ్‌ 


హాభారతాన్ని రచించిన తిక్కన మహాకవికి సింహపురి సీమలో సము 

చిత స్థానం కల్పించాలని, తగిన గౌరవం ఇవ్వాలని మహా సహస్రా 
వధాని, పురాణ ప్రవచకులు గరికపాటి నరసింహారావు సూచించారు. నగరంలో 
సింహపురి ధార్మిక సంస్థ ఏర్పాటుచేసిన మహాభారత - అద్వైతాంశంపై ఏర్పాటు 
చేసిన పురాణ కార్యక్రమంలో పాల్గొనేందుకు విచ్చేసిన ఆయన పలు అంశాలపై 
తనదైనశైలిలో అభిప్రాయాలను కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు. తిక్కన తిరు 
గాడిన సింహపురి నగరానికి రావడం ఎంతో సంతోషంగా వుందన్న ఆయన ఆ 
మహాకవికి సీమలో సముచిత స్థానం లభించలేదన్న ఆవేదనను వ్యక్తం చేశారు. 
నగరంలో ఎన్నో విగ్రహాలు వున్నప్పటికీ తిక్కన విగ్రహాన్ని ఏర్పాటు చేయకపోవడం 


సహస్రావధాని గరికపాటి ఆవేదన 


పట్ల అసంతృప్తి చెందారు. క్రొత్తగా ఏర్నాటెన యూనివర్శిటీకి విక్రమ సింహపురి 
అని పేరు పెట్టడంపైనా ఆక్షేపణ తెలిపారు. దీనికి తిక్షన యూనివర్శిటీ అని 
నామకరణం చేయాలని డిమాండ్‌ చేశారు. నెల్లూరు నుడికారాన్ని మహాభారతం 
లోనూ పొందుపరచిన గొప్ప కవి తిక్కన అని ప్రశంసించారు. తెలుగు భాష 
వెనుకబాటుపై మాట్లాడుతూ మాతృభాషకు వచ్చిన నష్టం ఏమీలేదని మరో 
ఏడేళ్లలో తెలుగు పూర్వవైభవాన్ని సమకూర్చుకొంటుందన్నారు. ప్రభుత్వం భాషా 
భివృద్ధికి ఇచ్చే నిధులతో గ్రామాల్లో సాహిత్యాన్ని ప్రోత్సహించాలన్నారు. ట్యాంక్‌ 
బండ్‌పై వున్న విగ్రహాలను టిఆర్‌ఎస్‌ కార్యకర్తలు ధ్వంసం చేయడంపై స్పందిస్తూ 
వాటిని తిరిగి పునఃప్రతిష్టించే వరకు తాను కంకణాలు తదితర ఆభరణాలను 
ధరించనని శపథం చేశారు. 


అ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల రోజుకో మాట 
స 


తీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అమలు, తీరుతెన్నులపై కేంద్ర, 
ఇొ రాష్ట్ర ప్రభుత్వాలు పొంతనలేని ప్రకటనలు చేస్తున్నాయి. ఈ ప్రకట 
నలు చూసిన అధికారులు, ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఉపాధి 
పనులు పర్యవేక్షణ, ఆకస్మిక తనిఖీలు నిర్వహించేందుకు మండల పరిషత్‌ అభి 
వృద్ధి అధికారులకు సంవత్సరంపాటు వాహన సదుపాయం కల్పించనున్నట్లు గత 
పది రోజుల క్రితం కేంద్ర ప్రభుత్వం ప్రకటన జారీ చేసింది. ఆ తర్వాత రాష్ట్ర 
గ్రామీణాభివృద్ధి కార్యదర్శి నెల్లూరు జిల్లాలో ఏడు మండలాలకు వాహన సదుపా 
యం నిలిపివేస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేశారు. పది రోజుల వ్యవధిలో రెండు 
ప్రకటనలు జారీ చేయడంపై అధికార యంత్రాంగం ఆవేదన వ్యక్తం చేస్తుంది. 
వాహన సదుపాయం లేకపోతే మండలాల్లో ఎలా పర్యటించాలని వీరు ప్రశ్నిస్తు 
న్నారు. వంద రోజులకంటే ఎక్కువ పనిదినాలు కల్పించిన అధికారులకు ప్రోత్సా 
హక బహుమతులు అందించడం జరుగుతుందని కూడా ప్రకటించడం జరి 
గింది. వాహన సదుపాయం ఎందుకు నిలిపి వేస్తున్నారన్న కారణాలు మాత్రం 
ప్రకటించక పోవడం విశేషం. 


కడవ ఎన్నికటై కాయ రాజా కాయ! 


కోట్ల రూపాయలు చేతులు మారాయి 


ధారణంగా క్రికెట్‌ ఆటలో బెట్టింగ్‌లు జోరుగా సాగుతుంటాయి. 
మ. కడప ఎన్నికల ఫలితాలపైనా జిల్లాలో ఈ బెట్టింగ్‌లు ఊపందు 
కీవడంవిశషర రాష్ట్రవ్యాప్తంగా ప్రాధాన్యత సంతరించుకొన్న కడప ఎన్నికలలో 
పార్లమెంటు స్థానానికి వైఎస్‌ జగన్‌, పులివెందుల అసెంబ్లీ స్థానానికి ఆయన 
తల్లి విజయమ్మ పోటీచేస్తుండడం తెలిసిందే. త్రిముఖ పోటీ నెలకొన్న ఈ ఎన్నిక 
లలో వైఎస్‌ జగన్‌, విజయమ్మల గెలుపు ఓటములు, మెజార్టీపైన భారీస్థాయిలో 
పందాలు కాస్తుండడంతో పెద్ద ఎత్తున డబ్బులు చేతులు మారుతున్నట్లు సమా 
చారం. క్రికెట్‌ బెట్టింగ్‌లలో ఆరితేరిన ముఠాతోపాటు కొందరు చోటా నేతలు 
ఈ వ్యవహారాన్ని నడిపిస్తున్నారు. కొన్ని హోటళ్లు, కొరియర్‌ పాయింట్లు, సెల్‌ఫోన్‌ 
షాపులు ఈ బెట్టింగ్‌ల నిర్వహణకు కేంద్రాలుగా మారినట్లు సమాచారం. జగ 
న్‌కు ఎన్ని లక్షల మెజారిటీ వస్తుంది, కడప పార్లమెంటు స్థానంలో ద్వితీయ 
స్థానం ఎవరు సాధిస్తారు, పులివెందుల నియోజకవర్గంలో వైఎస్‌ వివేకానంద 
రెడ్డికి ఎంత మెజారిటీ వస్తుంది, విజయమ్మకు ఎంత అనేదానిపై ఈ పందాలు 
కాస్తున్నారు. ఈ మొత్తాలు లక్షల రూపాయలకు చేరుకొన్నట్లు తెలుస్తుంది. 


1 
॥ 
| 


శాసన మండలి సభ్యునిగా వాకాటి నారాయణరెడ్డి చేత ప్రమాణ స్వీకారం 
చేయిస్తున్న ప్రొటెం స్పీకర్‌ బసవపున్నయ్య. చిత్రంలో మాజీ ముఖ్యమంత్రి 
జనార్దన్‌రెడ్డి కూడా వున్నారు. 


కేతిక పరిజ్ఞానం అందుబాటులోకొచ్చిన తర్వాత బ్యాంకు 
అసేవలు కూడా సులభతరం చేశారు. అయితే బ్యాంకు 
అధికారుల నిర్లక్ష్యం కారణంగా కొన్ని సందర్భాల్లో ఖాతాదారులు ఇబ్బం 
దులు పడక తప్పడం లేదు. ఇటీవల నెల్లూరు నగరంలో రైల్వేఫీడర్స్‌ 
రోడ్డులో వున్న భారతీయ స్టేట్‌ బ్యాంకులో ఆన్‌లైన్‌ విధానం పూర్తిగా 
స్తంభించి పోయింది. ట్రెజరీ ద్వారా ప్రభుత్వానికి చెల్లించే అన్ని రకాల 
పన్నులకు సంబంధించిన నగదును ఈ బ్యాంకులోనే జమ చేయాల్సి 
వుంటుంది. మిగిలిన స్టేట్‌ బ్యాంకు శాఖల్లో నగదు తీసుకోరు. తోటపల్లి 
గూడూరు, ముత్తుకూరు, వెంకటాచలం మండలాల్లో వసూలు చేసిన 
భూమి శిస్తు నగదును జమ చేసేందుకు తీసుకొచ్చిన విఆర్వోలు గంటల 
తరబడి నిరీక్షించాల్సి వచ్చింది. వీరితోపాటు వివిధ లావాదేవీలకు సం 
బంధించి అధిక సంఖ్యలో ఖాతాదారులు బ్యాంకుకు చేరుకొన్నారు. 
ఆన్‌లైన్‌ పనిచేయని విషయం బ్యాంకు అధికారులు ఖాతాదారులకు 
తెలపడంలో చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించారు. ఈ సంఘటన మర 
వకముందే ఎస్‌బిఐ మెయిన్‌ బ్రాంచ్‌లో కూడా కంప్యూటర్లు మొరా 
యించాయి. దీనివల్ల అత్యవసర లావాదేవీలు నిలచిపోతుండడంతో 
ఖాతాదారులు లబోదిబోమంటున్నారు. ప్రస్తుతం బ్యాంక్‌ కార్యకలా 
పాలన్నీ కంప్యూటర్ల ఆధారంగానే నడుస్తున్నాయి. నగరంలోని అన్ని 
బ్యాంక్‌ల కంటే స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలోనే లావాదేవీలు ఎక్కు 
వగా జరుగుతాయి. కంప్యూటర్లు మొరాయిస్తున్నా సాంకేతిక నిపు 
ణులను తీసుకొచ్చి మరమ్మత్తులు చేయించే విషయంలో బ్యాంక్‌ అధి 
కారులు విఫలమౌతున్నారు. 


వుడి ఉత్సవాలకు కూలీలు దొరక్కపోవడం విచారకరమని 
ఇక | పార్లమెంటు సభ్యుడు మాగుంట శ్రీనివాసులురెడ్డి 
వ్యాఖ్యానించారు. తల్పగిరి రంగనాథస్వామికి విశేష పుష్పపల్లకి సేవలో 
పాల్గొన్న ఆయన మాట్లాడుతూ మోతకూలీలు దొరకనందు వల్ల సమ 
స్యలు ఎదురౌతున్నాయన్నారు. గతంలో ఎంత దూరమైనా కూలీలు భుజా 
లపై దేవుళ్లను ఊరేగించేవారని నేడు అది కొరవడుతోందన్నారు. నగ 
రంలో దేవేరులతో కలసి రంగడు ఊరేగుతుంటే భక్తులకు ఎంతో కన్నుల 
పండువగా వుండేదన్నారు. మోత కూలీలు దొరక్క వాహనాలపై ఊరేగిం 
చాల్సి రావడం బాధాకరం అన్నారు. తగిన కూలీతోపాటు మద్యాన్ని 
సేవించి ఊరేగింపులో పాల్గొనేందుకు అనుమతిస్తున్నా కూలీలు ముం 
దుకు రాకపోవడం పట్ల దేవాదాయ శాఖ అధికారులు తగినచర్యలు 
చేపట్టాలన్నారు. సాంప్రదాయాలను పరిరక్షించేందుకు, పూర్వవైభవం 
కల్పించేందుకు రాష్ట్రస్థాయిలో తగిన ఏర్పాట్లు చేయాల్సిన బాధ్యత అధి 
కారులపై వుందన్నారు. అయినా ఎప్పుడూ లేనట్లుగా ఏడాదిగా 
రంగడికి మోత కూలీలు కరవవ్వడం బాధాకరం. 


—— ఈ వారర ప్ర ప్రత్యేకం 


18 మే 2011 5 


జమాకరైను 


సండే మార్కెట్‌లో ఆధిపత్వ ఎరు! 


గరంలోని సండేమార్మెట్‌లోని వ్యాపారులు రెండు వర్గా 

లుగా విడిపోయి గత పక్షం రోజుల నుంచి షాపులను 
మూసివేసి ఆందోళన చేశారు. ఈ మార్మెట్‌లోని వ్యాపారులంతా 
ఒకప్పుడు కలిసిమెలసి వుండేవారు. అయితే యూనియన్‌ నేతల వైఖరి 
కారణంగా విసుగు చెందిన కొందరు యూనియన్‌ నుంచి విడిపోయారు. 
మరోప్రక్క మార్కెట్‌లోని అందరు వ్యాపారులు ఒకే ధరకు విక్రయించా 
లన్న నిబంధనను కొందరు ధిక్కరిస్తున్నారన్నది నేతల ఆరోపణ. 


మార్కెట్‌లో దుకాణాలను యూనియన్‌ అనుమతి లేకుండా ఇత 
రులకు విక్రయించడంగానీ, లీజుకు ఇవ్వడం చేయరాదని నేతలు షరతు 
పెట్టారు. దీంతో యూనియన్‌ నేతలకు వ్యాపారస్తుల మధ్య విభేదాలు 
ఏర్పడ్డాయి. ఈ క్రమంలో పదిరోజుల క్రితం యూనియన్‌కు చెందిన 
ఓ వ్యక్తిపై దాడి జరిగింది. ఈ క్రమంలో మార్మెట్‌లో తీవ్ర ఉద్రిక్తత పరి 
స్థితులు చోటు చేసుకొని దుకాణాలు మూసివేసే వరకు వెళ్లింది. 
వ్యాపారం చేసుకుని జీవనం సాగించే అనేక మంది చిరువ్యాపారులు 
దుకాణాల మూతతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. యూని 
యన్‌ నేతలు, మరికొందరు వ్యాపారుల మధ్య ఏర్పడిన విభేదాల కార 
ణంగా చిన్న వ్యాపారులు నలిగిపోతున్నారు. 


యూనియన్‌ నేతలు, వ్యతిరేక వర్గం ఒకరిపై మరొకరు పోలీసు 
లకు ఫిర్యాదు చేసుకున్నారు. సండే మార్కెట్‌లో జరుగుతున్న సంఘట 
నల గురించి కరపత్రాలు ముద్రించి పంపిణీ చేయడంతోపాటు నగ 
రంలో వాల్‌పోస్టర్లు సైతం వెలిశాయి. కేవలం ఆధిపత్యపోరు చెలాయిం 


రైతులను 


చాలన్న వుద్దేశ్యంతోనే యూనియన్‌ నేతలు వ్యాపారస్తులపై పెత్తనం 
చెలాయిస్తున్నారని వ్యతిరేకవర్గం ఆరోపిస్తుంది. మార్కెట్‌లో ఒకే ధరకు 
వస్తువులను విక్రయించాలన్న నిబంధనను వ్యతిరేకిస్తున్నందున దీనిని 
ప్రశ్నించినందుకు అనవసరమైన ఆరోపణలు వ్యతిరేకవర్గం చేస్తున్నదని 
యూనియన్‌ నేతలు అంటున్నారు. 


గత పక్షం రోజులుగా సండేమార్మెట్‌ మూతపడడం కారణంగా 
చిన్న వ్యాపారులు బాగా చితికిపోయారు. వీరి గురించి యూనియన్‌ 
నేతలుగానీ, ప్రత్యర్థి వర్గం నేతలుగానీ ఎవరు ఆలోచన చేయడం లేదు. 
వ్యాపారం కోసం పెట్టుబడులు పెట్టిన వారికి ప్రతిరోజు కొంత నగదు 
చెల్లించాల్సి వుంటుంది. ప్రస్తుతం అప్పు తీర్చేందుకు వెసులబాటు లేక 
పోవడంతో నానా అవస్థలు పడుతున్నారు. మరో ప్రక్క మార్కెట్‌లో నగదు 
వసూలు చేసుకొనే వడ్డీ వ్యాపారులు అప్పు చెల్లించాలంటూ ఒత్తిడి 
చేస్తున్నారు. 


ఇక్కడ వ్యాపారం చేసుకొనే వారిలో కొందరు తమిళనాడుకు 
చెందినవారు కాగా, మిగిలిన వారు నెల్లూరు నగరానికి చెందిన వారు 
న్నారు. కొన్ని సందర్భాల్లో చిన్న చిన్న సంఘటనలు జరుగుతుంటాయి. 
వ్యాపారులు, కొనుగోలు చేయడానికి వచ్చే వారి మధ్య ధరల విష 
యంలోనూ, వస్తువులు మార్చుకొనే సమయంలో వివాదం జరిగేది. 
ప్రధానంగా సండే మార్కెట్‌పై పట్టు సాధించేందుకు రోడ్డు మార్జిన్‌ 
వ్యాపారుల సంక్షేమ సంఘం నేతలు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. 
యూనియన్‌ ఆధ్వర్యంలో దాడులను ఖండిస్తూ కుటుంబ సభ్యులతో 


whales సమన h An hts 


1... | 


ఉలుకు పలుకు లేని వ్యవసాయశాఖ. 


ల్లాలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో చేపట్టే రైతు చైతన్య 
బుక రైతులకు ఎటువంటి ప్రయోజనం చేకూర్చుతా 
యన్న సందేహం వ్యక్తమవుతుంది. గత ఏడు సంవత్సరాల నుంచి 
జిల్లాలో రైతు చైతన్య యాత్రలు నిర్వహిస్తున్నారు. ఈ యాత్రల పేరుతో 


ప్రభుత్వం ప్రతి ఏటా లక్షలాది రూపాయలు ఖర్చు చేస్తుంది. అయి 
నప్పటికీ రైతులు వ్యవసాయంలో నూతన పద్ధతులు ఏమీ తెలుసు 
కోలేక పోయారు. రైతు చైతన్య యాత్రల పేరుతో గ్రామాలకు అధికా 
రులు వెళ్లి వస్తున్నారే తప్ప సమావేశంలో ఒక్కరు కూడా పాల్గొనడం 
లేదు. 


వ్యవసాయ శాఖకు అనుబంధంగా వున్న ఉద్యానవన శాఖ, పశు 
సంవర్ధక శాఖ, ఎపి ట్రాన్స్‌కో, నీటిపారుదల శాఖ, గ్రామీణ నీటి సర 
ఫరా, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం తదితర శాఖల 
అధికారులు రైతు చైతన్య యాత్రల్లో పాల్గొనాల్సి వుంటుంది. ఈ దఫా 
అభివృద్ధి, సంక్షేమ పథకాల గురించి కూడా గ్రామాలలో ప్రచారం 
చేయాలని జిల్లా అధికార యంత్రాంగం నిర్ణయించింది. ఈ నెల 5వ 
తేది జిల్లా కలెక్టర్‌ శ్రీధర్‌ అధ్యక్షతన జరిగిన సమావేశంలో రైతు 
చైతన్య యాత్రలు నిర్వహించే విధానం గురించి సమీక్షా సమావేశం 
జరిగింది. ఈ సమావేశంలో పలువురు అధికారులు ఈ యాత్రల 
గురించి మాట్లాడారు. 


గతంలో నిర్వహించిన రైతు చైతన్య యాత్రలు ఎటువంటి 
ఫలితాలు సాధించలేక పోయాయని, అంతేకాకుండా గ్రామీణ ప్రాం 
తాల్లో రైతులు సమావేశాలకు హాజరు కావడం లేదని వివరించారు. 
దీంతో స్పందించిన కలెక్టర్‌ శ్రీధర్‌ ప్రభుత్వ కార్యక్రమాలను అమలు 


పర్ఫని 


నిరంతరం జన సందోహంతో కళకళలాదే సందే మార్కెట్‌. 


మార్కెట్‌ వద్ద ధర్నా శిబిరం కూడా ఏర్పాటుచేసుకొని ఆందోళన 
చేశారు. 


ఒకరి మీద ఒకరు కేసులు పెట్టుకోవడంతోపాటు ఆందోళనలు, 
ర్యాలీలు చేసుకొంటున్నారు. సండే మార్కెట్‌ వివాదం మరింత ఉద్రి 
కత్తలకు దారి తీయకుండా పరిష్కరించాల్సిన బాధ్యత పోలీసులశాఖపై 


వుంది. 
© 


యాత్రలు! 


చేయడం అధికారులు బాధ్యతగా గుర్తుంచుకోవాలని సూచించారు. 
అయినా రైతు చైతన్య యాత్రలకు సంబంధించి కార్యాచరణ ప్రణా 
ళికను ముందుగా రూపొందించి పటిష్టంగా నిర్వహిస్తే తప్పకుండా 
ఫలితాలు సాధిస్తారన్న భరోసా ఇచ్చారు. మండల స్థాయి అధికారు 
లందరూ ఈ కార్యక్రమంలో తప్పనిసరిగా పాల్గొనాలని ఆదేశించారు. 


ఈ నెల 17వ తేది నుంచి జూన్‌ 2వ తేది వరకు దాదాపు 15 
రోజులపాటు జిల్లాలో 961 గ్రామ పంచాయితీలలో రైతు చైతన్య 
యాత్రలు నిర్వహించాలి. అయితే ఇందుకు అవసరమైన సిబ్బంది లేక 
పోవడంతో అధికారులు తలలు పట్టుకుంటున్నారు. గత అనుభవాలను 
దృష్టిలో వుంచుకొని ఈ దఫా నిర్వహించే యాత్రలను ఏ విధంగా 
విజయవంతం చేయగలమని అధికారులు చర్చించుకొంటున్నారు. 
మరో ప్రక్క మండు వేసవిలో ఈ కార్యక్రమం చేపట్టాల్సి రావడంతో 
కొన్ని ఇబ్బందులు తలెత్తే అవకాశం కనిపిస్తుంది. గ్రామీణ ప్రాంతాలలో 
రెండవ పంట సాగుకు రైతులు సన్నాహాలు చేసుకొంటున్నారు. త్రాగు 
నీటి సరఫరా కూడా సక్రమంగా జరగడం లేదు. ఈ క్రమంలో గ్రామా 
లకు వెళ్లే అధికారులు ప్రజల నుంచి తీవ్ర నిరసన ఎదుర్కోవాల్సి వుం 
టుంది. ఈ పరిస్థితుల్లో రైతు చైతన్య యాత్రలు ఏ మేరకు ఫలితాలు 
సాధిస్తాయో వేచి చూడాలి. 


© 


జమోకరైను 


కలువాయి పంచాయితీలో ఎన్ని సమస్యలో... 


లువాయి పంచాయితీ సమస్యలతో కొట్టుమిట్టాడు 

తోంది. పాలకులు, అధికారులు ఎవరికి వారు దీని 
బాగోగులు పట్టించుకోకపోవడంతో నానాటికి దీనస్థితికి చేరు 
కొంటోంది. పంచాయితికి గత పదేళ్లుగా ప్రజలు పన్నులు 
చెల్లించకపోవటంతో దాదాపు 30లక్షల రూపాయలు బకాయి 
పడ్డాయి. ఇంటిపన్నులు, కొళాయి పన్నులు సక్రమంగా వసూలు 
కాకపోయినా ఎవరూ పట్టించుకోవడం లేదు. దీనిపై గట్టిగా ప్రయ 
శ్నిస్తే ఎక్కడ ఓట్లుపోతాయోనన్న భయంతో నేతలు ఆ దిశగా 
చర్యలు చేపట్టనీయకుండా అడ్డుపడుతున్నారు. దీనికితోడు 


6 13 మే 2011 
ఎరిశుధ్య౦ వొతర్‌ - 
జీతాలు లేని సిబ్బంది. 


సిబ్బంది కొరత పట్టి పీడిస్తోంది. 10,591 మంది జనాభా కల్గిన 
కలువాయి మేజర్‌ పంచాయితీలో పనిచేసే సిబ్బందికి గత ఆరు 
నెలలుగా జీతాలు లేవు. జీతాలు అందకపోవడంతో కుటుంబ 
పోషణ భారమైందని, వాటిని చెల్లించేవరకు పని చేయలేమని 
చెప్పడంతో గ్రామంలో పారిశుద్ధ్య పరిస్థితి దిగజారి పోయింది. 
ఎక్కడ చూసినా చెత్తకుప్పలే. పంచాయితీ అధికారులు నేతల 
ఒత్తిడికి తట్టుకోలేక, పన్నులు వసూలు చేయలేక సెలవుపెట్టి 
వెళ్లిపోతున్నారు. ఇప్పటికైనా జిల్లా అధికారులు స్పందించి పం 
చాయితీని చక్కదిద్దాల్సి వుంది. 


అభికారులపై జేసి గరం గరం 


ధులు సక్రమంగా నిర్వహించలేకపోతే సెలవుపెట్టి 


వెళ్లిపోవాలని జాయింట్‌ కలెక్టర్‌ సౌరభ్‌గౌర్‌ రెవెన్యూ 


అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల జలదంకి మం 
డలంలో పర్యటించిన ఆయన మొదటగా స్థానిక పంచాయితీ 
కార్యాలయం వద్ద ఆగి ఆధార్‌ కార్డుల జారీ ప్రక్రియను పరిశీ 
లించారు. అనంతరం ఎమ్మార్వో కార్యాలయాన్ని తనిఖీ చేశారు. 
జెసి వచ్చిన సంగతి తెలుసుకున్న పలువురు తమ సమస్యలను 
విన్నవించుకొనేందుకు అక్కడికి వచ్చారు. అందరి వద్ద నుంచి 
అర్జీలను స్వీకరించిన ఆయన గతంలో వచ్చిన సమస్యలే తిరిగి 


తా దుమ 


త్రలూరు ఎమ్మార్వో కార్యాల 
దుక నిర్వహించిన ప్రజావిజ్ఞ 
పుల దినానికి వివిధ శాఖల అధికారులు గైర్హా 
జరు కావడం చర్చనీయాంశమయ్యింది. ప్రధా 


జలదంకి రెవెన్యూ సిబ్బందికి మందలింపు 


రావడంతో అధికారులను దీనిపై ప్రశ్నించారు. చిన్నచిన్న సమ 
స్యలను పరిష్కరించడంలో కూడా ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహ 
రిస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. భూపంపిణీకీ 
సంబంధించి లబ్దిదారులకు హద్దులు చూపకపోవడం, పలువు 
రికి పాసుపుస్తకాలు ఇవ్వకపోవడంపై అసంతృప్తి వ్యక్తం 
చేశారు. మరోసారి ఇలా జరిగితే సహించేది లేదని హెచ్చరిం 
చారు. 


ఆ ధ్వంసమైన 
సూళ్తూరుపేట రోడ్దు! | 


గ ద్రాసు నుంచి సూళ్లూరుపేట పట్టణంలోకి వచ్చే రోడ్డు అధ్వా 


న్నంగా తయారైంది. చెంగాళమ్మగుడి సమీపంలో లక్షల 


నంగా వైద్య, విద్య, విద్యుత్‌, 
హౌసింగ్‌, ఆర్‌డబ్ల్యుఎస్‌, పంచాయితీ, రెవెన్యూ 


ఐసిడిఎస్‌, 


ప్రజా విజ్ఞస్టల దినీమం౦టే 
కెక్కి లేసీ 


శాఖల అధికారులు, సిబ్బంది ప్రజావిజ్ఞప్తల 
దినానికి డుమ్మాకొట్టడంతో ఎమ్మార్వో సుబ్రహ్మ 
ణ్యం అన్నీతానై కార్యక్రమాన్ని ఏదోవిధంగా 
ముగించాల్సి వస్తుంది. అధికారుల బాధ్యతా 
రహిత్యంపై జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేయను 
న్నట్లు ఎమ్మార్వో తెలిపారు. 


)ంగు, కమ్లైచ్రుడు ee 
రాజావీధి, రాఘవేంద్ర హాస్వేటల్‌ ఎదురుగా, బోగోలు వంచాయితి. 


ఏషియన్‌ పెయింట్స్‌ కలర్‌ మిక్సింగ్‌, 


నెరోలాక్‌ పెయింట్స్‌, సూర్యసెమ్‌, బ్రిటిష్‌ పెయింట్స్‌, 


హార్ట్‌వేర్‌, ప్లైవుడ్‌ మొదలైన నాణ్యమైన 
వస్తువులు సరసమైన ధరలకు లభించును. 


రూపాయలు వెచ్చించి ముఖద్వారాన్ని నిర్మించారుగానీ రోడ్డు మరమ్మత్తుల 
గురించి అధికారులు, పాలకులు ఎవరూ పట్టించుకోక పోవడంతో నిత్యం 
ఈ మార్గం గుండా ప్రయాణించేవారు తీవ్ర అసౌకర్యానికి గురౌతున్నారు. 
గత ఐదేళ్లుగా రోడ్డు పూర్తిగా దెబ్బతినిపోయినా పట్టించుకున్నవారు 


పట్టించుకోని అధికారగణం 


ఒక్కరూ లేరు. దాదాపు రెండు కిలోమీటర్ల వరకు పెద్దపెద్ద గుంటలుపడి 
వుండడంతో వాహనాలు అదుపుతప్పి ప్రమాదాలకు గురౌతున్నాయి. ఈ 
మార్గం గుండా ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు నిత్యం సంచరిస్తూనే 
వున్నా రోడ్డు మరమ్మతులు చేపట్టాలన్న ఆలోచన రాకపోవడాన్ని ప్రజలు 
తప్పుపడుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు జోక్యం చేసుకొని 
రోడ్డును బాగుచేయించాలని పలువురు కోరుకొంటున్నారు. 


గొడవకు దారి తీసిన భూఆక్రమణలు 


వూరుపల్లి చెరువుకట్ట క్రింద భూమి ఆక్రమించిన వ్యవహారం 

గొడవకు దారి తీసింది. కొందరు రైతుల ముసుగులో ఆక 
మించిన భూమికి పట్టాలు తయారుచేసి అమ్మేందుకు సిద్ధమవగా దానిని 
అడ్డుకొనేందుకు గ్రామానికి చెందినవారు ప్రయత్నించడంతో ఆక్రమణ 
దారులు వారిపై దాడికి దిగడంతో కృష్ణప్రసాద్‌ అనే వ్యక్తి గాయాలపాలై 
ఆస్పత్రిలో చేరాడు. దీనిపై రెండు వర్గాల వాళ్లు ఒకరిపై మరొకరు పోలీ 
సులకు ఫిర్యాదులు చేసుకొన్నారు. సర్వేనెంబర్‌ 14లో 3.47ఎకరాల 
భూమిని ఇందుపూరు జనార్దన్‌రెడ్డి వద్ద కొనుగోలు చేశామని కొందరు 
చెప్తున్నారు. దీనిపై కృష్ణప్రసాద్‌ తప్పుడు కేసు పెట్టాడని మరో వర్గం ఆరో 
పిస్తుంది. ఈ వ్యవహారంపై కావలి డిఎస్పీ దర్యాప్తు చేస్తుండడంతో చెరువు 
ఆక్రమణ వ్యవహారం ఏమలుపు తిరుగుతుందోనని గ్రామస్తులు ఆందోళన 
చెందుతున్నారు. 


తమిళనాడులో నాలుగు దశాబ్దాలపాటు డాక్టరుగా ఉత్తమ సేవలు అందించిన 
నెల్లూరీయుడు డాక్టర్‌ సిఎంకె.రెడ్డిని రాష్ట్రపతి భవన్‌లో సన్మానిస్తున్న రాష్ట్రపతి 
ప్రతిభా పాటిల్‌. 


గ న్న కకత అంగ ష్ర యవ ya 


ఇశాలాక్షై క్షైవృర్ణుల ఇ ఆశ్రమం 


నెల్లూరు విశాలాక్షి వదుల తశమంలో జరిగిన మాతృ దినోత్సవంలో ఎస్‌ఆర్‌కె స్సూల్‌ 
అధినేత కృష్ణమూర్తి సతీమణి సులోచనమ్మను సత్మరిస్తున్న అమరావతి కృష్ణారెడ్డి, 
దాక్టర్‌ వెంకటరమణారెడ్డి, కోసూరి చర్‌ ఇవవ వాదనకి నాం కా జం టరుు . =“. హరిబాబు తదితరులు. 


నెల్లూరు వచ్చిన బిసి కులాల ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్‌తో స్థానిక 
బిసి కులాల ఐక్యవేదిక నేతలు ఉడతా వెంకట్రావ్‌, రఘురామ్‌, విసి.రావు, శ్రీనివాసులు. 


య. వలే: 
మాళ్చు దినోత్సవాన్ని mes mene పేటలోని Bs పాఠశాలలో 
కేతా అంకులు మెమోరియల్‌ ట్రస్ట్‌ నేత్సత్వంలో జరిగిన మాత్సమూర్తుల సన్మాన 
కార్యక్రమంలో (ట్రస్ట్‌ అధ్యక్షుడు కేతా సుబ్బారావు. 


స్యలతాో సతమతం! 


Mee య Yr అ 
tom కీరా రయ గే 
be [99 ల మ్రర్రిప్రీవాలి? గలొాటజలూ. Jie | 


ల్లాలో మేజర్‌ పంచాయితీ బుచ్చిరెడ్డిపాళెం అభివృద్దికి నోచుకోక సమ 
జ్‌ స్యలతో కొట్టుమిట్టాడుతోంది. దెబ్బతిన్న రోడ్లు పట్టణ దుస్థితికి అద్దం పడు 
తున్నాయి. అధికభాగం గ్రామాలకు వెళ్లే రోడ్లు ధ్వంసమైపోయి రవాణా సౌకర్యం అస్త 
వ్యస్తంగా వుంది. ముఖ్యంగా బుచ్చి-ముంబాయి రోడ్డు రోజురోజుకు అధ్వాన్నంగా 
మారుతోంది. బుచ్చి నుండి నెల్లూరుకు ప్రయాణం చేయాలంటేనే హడలిపోతున్నారు. 
రోడ్లకు శాశ్వత మరమ్మత్తులు చేపట్టాల్సిన అధికారులు ఆ దిశగా చర్యలు చేపట్టకుండా 
అవసరం అయినప్పుడు ప్యాచ్‌వర్క్‌లు చేసి లక్షలు దిగమింగేస్తున్నారని ప్రజలు ఆరోపి 
స్తున్నారు. స్థానిక సమస్యలపై స్పందించాల్సిన శాసనసభ్యుడు క పసన్నకుమార్‌రెడ్డి జై 
జగన్‌ అ తిరగడం తప్ప వారి బాగోగులు పట్టించుకోకపోవడంతో నియోజకవర్గ 
ప్రజలు అల్లాడిపోతున్నారు. ప్రతిపక్షం సైతం నిద్రావస్థలో వుండడంతో ప్రజా 
సమస్యలపై స్పందించేవారే లేకుండాపోయారు. 


ప్రజల సమస్యలు పట్టని ప్రభుత్వం! 


ఫల సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని వెంకటగిరి ఎమ్మెల్యే 
(© కురుగొండ్ల రామకృష్ణ విమర్శించారు. పట్టణానికి విచ్చేసిన ఆయన మాట్లా 
డుతూ ప్రజల బాగోగులు కాంగ్రెస్‌ ప్రభుత్వానికి పట్టడంలేదని, పదవులు కాపాడుకొనేం 
దుకు మాత్రమే ప్రాధాన్యతనిస్తూ రాష్ట్రాన్ని గాలికి వదిలేశారని కాంగ్రెస్‌ ప్రభుత్వంపై విమ 
రృలు చేశారు. చివరకు ప్రజాసమస్యలపై 
శాసనసభ దృష్టికి తీసుకవస్తామని ప్రయత్నిం 
చినా అక్కడా నిరాశే మిగులుతోందన్నారు. అసెంబ్లీ సమావేశాలను సైతం సక్రమంగా 
నిర్వహించలేని అసమర్ధ ప్రభుత్వం కాంగ్రెస్‌ ప్రభుత్వమని ఎద్దేవా చేశారు. ఎడాపెడా 
విద్యుత్‌కోత, ఛార్జీల పెంపు తదితర అంశాలపై ఆయన ప్రభుత్వ తీరును దుయ్యబట్టారు. 


| త్రీ పెనుశిల 


వెంకటగిరి ఎమ్మెల్యే విమర్శ 


13 మే 2011 7 


పేరుకే పురావస్తు శాఖ! 


పురాతన విగ్రహాలు, 


శాసనాలు పరిరక్షించరేమి? 


తో ప్రాధాన్యత గల పురావస్తుశాఖ జిల్లాలో తన 
అ. కోల్పోతుంది. ఆర్భాటపు ప్రకటనలు తప్ప 
చేతల్లో మాత్రం ఆ శాఖ చేస్తున్న కార్యకలాపాలు మాత్రం 
శూన్యం. చారిత్రక ప్రసిద్ధినాందిన ఆలయాలు, పురాతన 
విగ్రహాలు, దొరికిన విగ్రహాలు, శాసనాలను పరిశీలించడం, ఇవి 
పలానా కాలం నాటివని చెప్పడం తప్ప వాటి అభివృద్ధికి చర్యలు 
తీసుకొన్న దాఖలాలు లేవు. ఏదైనా కార్యక్రమం చేపడుదామన్నా 
రాజకీయ ఒత్తిళ్లు తలెత్తుతుండడంతో ఇదెక్కడి ఖర్మ అని గమ్ము 
నుండి పోతున్నారు ఆశాఖ అధికారులు. పురాత ఆలయాలను 
అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకొందామనుకొన్నా నేతలు తమ 
పలుకుబడి తగ్గిపోతుందన్న భయంతో అడ్డుకట్ట వేస్తున్నారని ఆ 
శాఖ అధికారులు వాపోతున్నారు. కోడూరులో చెన్నకేశవ ఆల 
యం, తెగచర్ల గ్రామంలో బయటపడ్డ విగ్రహం, పలు శాసనా 
లను పురావస్తుశాఖ తమ ఆధ్వర్యంలో అభివృద్ధికి, రక్షణకు 
చర్యలు తీసుకోవాలని కార్యచరణ రూపొందిస్తున్నా వాటిని 
ఆయా దేవాలయాల తరపున తామే చేస్తామని చెప్పి ధర్మకర్తలు 
చేతులు దులుపుకొంటుండడంతో ఆశాఖ నామమాత్రమైంది. 


ఆ బిట్రగుంటలో 


జమోాకరైను 
సరకులివ్వని రేషన్‌ షాపులు 


బో మండలంలో పౌరసరఫరా వ్యవస్థ 
అస్తవ్యస్తంగా వుంది. ఒకవైపు కార్డులు 
అధికసంఖ్యలో వుంటే, మరోవైపు రేషన్‌ మాత్రం సక 
మంగా అందక పోవడంతో వినియోగదారులు తీవ 
ఇబ్బందులు పడుతున్నారు. రేషన్‌షాపుల్లో ఎప్పుడు 
సరుకులు ఇస్తారో తెలియకుండా పోతోందని ప్రజలు 
వాపోతున్నారు. ఇక మండల రెవెన్యూ కార్యాలయానికి 
వివిధ సమస్యలపై వెళ్లేవారికి దిక్కు లేకుండా పోతోంది. 


అల్లాడుతున్న బోగోలు వాసులు 


వివిధ పనులపై మండలంలోని పలు గ్రామాల నుంచి 
ప్రజలు ఉదయాన్నే కార్యాలయానికి వస్తున్నా అధికా 
రులు, సిబ్బంది ఎవరు అందుబాటులో వుండకపోవ 
డంతో వారి కోసం కళ్లుకాయలు కాచేలా ఎదురుచూ 
డాల్సి వస్తోందని వాపోతున్నారు పేదలు. చిన్న చిన్న 
పనులకు సైతం ఒకటికి రెండు పర్యాయాలు మండలా 
నికి రావాల్సి వస్తుండడంతో పనులు మానుకొని వస్తు 
న్నారు. కొత్త కలెక్టర్‌ రెవెన్యూ అధికారులు ప్రజలకు 
అందుబాటులో వుండాలని చెప్తున్నా బోగోలులో 
మాత్రం పరిస్థితి విరుద్ధంగా వుంది. 


ఓ వంచులఆ, డెవెక ఎత్తివేత! 


తిపెద్దదైన బిట్రగుంట రైల్వేయార్డుకు గ్రహణం 

అ పజ్ఞంది. దీన్ని గురించి అధికారులు ఎవ్వరూ 
పట్టించుకో కపోవడంతో రోజురోజుకూ దిగజారిపోతోంది. విట 
గుంట జంక్షన్‌లో ప్రధాన మార్గాలతోపాటు పది లూప్‌లైన్లు 
వున్నాయి. ఎక్కడైనా ప్రమాదాలు జరిగితే సత్వరం వెళ్లేందుకు 
వీలుగా ఓవర్‌హెడ్‌ ఎక్విప్‌మెంట్‌ (ఓహెచ్‌ఇ) డిపోను 
1979లో ఏర్పాటు చేశారు. టవర్‌కార్‌ సౌకర్యం సిబ్బందికి 
వుండేది. ఇప్పుడు బిట్రగుంట ప్రాంతాన్ని పట్టించుకోని అధి 
కారులు చివరకు ఓహెచ్‌ఇ డిపోను ఎత్తివేసే ఏందుకు రంగం 
సిద్ధం చేశారు. అధికారుల చర్యపై కార్మికులు తీవ్ర అసంతృప్తి 
వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల బిట్రగుంట తనిఖీకి వచ్చిన రైల్వే 
డివిజనల్‌ మేనేజర్‌కు కార్మికులు టవర్‌కార్‌ కావాలని వినతి 


లక్షనరసింహస్వామి వారి దేవస్తానము | |] 


ఇ పెంచలకోనక్షేత్రం, రాపూరు మండలం, శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా. ఫోన్‌ : 08621 - 221 క్‌. 


బ్రహ్మోత్సవ కార్యక్రమములు 


పత్రం అందజేశారు. ఆయన పరిశీలిస్తానని చెప్పి వెళ్లిన 
24గంటల్లో విజయవాడ ఆఫీస్‌ నుంచి ఓహెచ్‌ఇ కార్యాల 
యం ఎత్తివేస్తున్నట్లు ఉత్తర్వులు రావడంతోపాటు అక్కడి కార్మి 
కులందరిని బదలీ చేస్తున్నట్లు పేర్కొన్నారు. అధికారుల తీరుపై 
సిబ్బంది తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బంగ్లా ఉరు 


ఆపేవారెవరు? 


స్తున్నా జంగిల్‌ క్లియరెన్స్‌ చేయకపోయినా, బిఆర్‌ఐ స్టాఫ్‌ 
సరిగా పని చేయకపోయినా, రైల్వే స్కూలు తదితర సమస్య 
లపై పట్టించుకోకపోయినా అక్కడ వారికి అవార్డులిచ్చి, టవర్‌ 
కార్‌ అడిగినందుకు మాత్రం బదలీలు చేయడం అధికారుల 
పక్షపాత వైఖరికి నిదర్శనమనే వ్యాఖ్యలు వినవస్తున్నాయి. 


1 
గ్త్‌ 


11-00 గంటలకు - బంగారు హనుమంత సేవ 
11-00 గంటలకు - బంగారు గరుడ సేవ 


తేది 15-05-2011 రాత్రి 
= తేది 16-05-2011 రాత్రి 


సాయంత్రం 05-00 గంటలకు - రథోత్సవము (తిరుత్తేరు 


= తేది18-05-2011 రాత్రి 7-00 గంటలకు - తెప్పోత్తవము 
ల ల భక్తులందరికీ సాదర ఆశ్వోరం। ధర్మకర్తల HD కులు శ్రీస్వామివారిని దర్శించి తరించ ప్రార, ో 
డ్డి గుమ్మళ్ళపు ఢిల్లీబాబు 
చల్లా రఘురామిరెడ్డి కుదిగుంట అంకయ్య చల్లా పెంచలరెడ్డి 
మన్నారపు రవికుమార్‌ తుమ్మలపల్లి శ్రీదేవి పెంచల నరసింహయ్య 


కడప అధికారులపై వేటు 


డప జిల్లా కలెక్టర్‌, ఎస్పీపై త్వరలో వేటు పడ 
క్ర నుంది. ఉపఎన్నికల్లో కాంగ్రెస్‌కు అనుకూ 
లంగా పనిచేయలేదంటూ ఇప్పటికే వారిపై సిఎం 
కిరణ్‌కు కుప్పతెప్పలుగా ఫిర్యాదులందాయి. పోలింగ్‌ 
ముగిశాక జిల్లా ఇన్‌ఛార్జి మంత్రులతో సిఎం జరిపిన సమీ 
క్షలో కూడా పలువురు మంత్రులు కలెక్టర్‌, ఎస్పీలపై ఆరోవ 
ణలు గుప్పించారు. అధికార పార్టీకి అనుకూలంగా లేకపోవ 
డమేగాక జగన్‌కు సహకరించారంటూ కొందరు మంత్రులు 
ఫిర్యాదు చేశారు. ఎన్నికల కోడ్‌ అమల్లోకి రాకముందే అస్మదీయ అధికా 
రుల్ని నియమించాలనుకున్నా కుదరలేదంటూ సిఎం సంజాయిషీ ఇచ్చుకున్నాడట. ఏది ఏమైనా కోడ్‌ 
ముగిసిన వెంటనే జిల్లా కలెక్టర్‌ శశిభూషణ్‌, ఎస్పీ తరుణ్‌జోషిపై వేటు వేస్తామని సిఎం నచ్చ 
జెప్పాడట. ఇటీవల చిత్తూరు జిల్లాలో జరిగిన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తనమాట వినని 
జాయింట్‌ కలెక్టర్‌ ప్రద్యుమ్నను ఎటువంటి ప్రాధాన్యం లేని రైతుబజారుల సిఇఓగా నియమించిన 
విషయాన్ని సిఎం గుర్తు చేశారని అంటున్నారు. సో... కడవ జిల్లా కలెక్టర్‌, ఎస్పీ ఇక తట్టాబుట్టా సర్దు 
కొని సిద్ధంగా వుండాలేమో? 


సిఎంపై మూకుష్సది ధాడ 
ప ఉప ఎన్నికల్లో జగన్‌, విజయమ్మల (గ్రా 


గెలుపు ఖాయం కావడంతో కాంగ్రెస్‌లోని అస 
మృతి వర్గం సిఎంపై మూకుమ్మడి దాడికి సిద్ధమవు 
తోంది. సిఎంగా బాధ్యతలు చేపట్టి ఆరు నెలలైనా 
కిరణ్‌ తన ముద్రను చూపలేకపోయాడని, అటు 
రాజకీయంగా, ఇటు పాలనపై పట్టు సాధించలేదంటూ 
ఇప్పటికే పలువురు మంత్రులు చెవులు కొరుక్కొంటు 
న్నారు. కడప ఉపఎన్నికల్లో ముందస్తు వ్యూహ రచన 
చేయడంలో కిరణ్‌ ఘోరంగా విఫలమవడం కూడా 
అసమ్మతి స్వరానికి బలం చేకూరుతోంది. మాజీ సిఎం రోశయ్య 
కూడా కిరణ్‌పై కత్తులు నూరుతున్నాడట. తాను పదవి కోల్పోవడానికి కిరణ్‌ పాత్ర ఎక్కువగా వుం 
దన్నది రోశయ్య అనుమానం. ఇది ఇలా వుండగా బొత్సా సత్యనారాయణ బహిరంగంగానే సిఎంపై 
విమర్శలు గుప్పిస్తున్నాడు. ఒక సిఎంకు ఉండాల్సిన లక్షణాల్లో ఏవీ కూడా కిరణ్‌లో లేవంటూ బొత్సా 
చేస్తున్న బహిరంగ విమర్శలకు పలువురు మంత్రులు కూడా తాళం వేస్తున్నారు. శాఖల కేటాయిం 
పులో అన్యాయం జరిగిందంటూ కారాలు మిరియాలు నూరుతున్న మంత్రులు ఇప్పుడు కిరణ్‌పై ఒంటి 
కాలుపై లేస్తున్నారు. సిఎం కుర్చీపై కన్నేసి వున్న ఆనం రామనారాయణరెడ్డి కూడా చాపకింద నీరు 
లాగా కిరణ్‌కు ఎసరు పెడుతున్నట్లు భోగట్టా. పాపం కిరణ్‌... సిఎంగా ఏడాదైనా వుంటాడా? ఏమో! 


ల error 


PLANAR hl 


షల ర్తున సామి మి కామాక్షీతా 


[2305011 1ఏనాగ0న ౧46 


స్వస్తిశ్రీ చాంద్రమాన శ్రీఖర నామ సంవత్సర వైశాఖ బహుళ షష్టి తేది 23-05-2011 సోమవారం నుండి 
లు beg pratt గాటవానం trem, I స్ట్‌ నుర వెంట కష్రుకు షటట్ళు 


13 మే 2011 | చాటుమాటు మాటలు ----- 


నష్టానికి ప్రతిఫలం ఇవ్వడానికి కాంగ్రెస్‌ కసరత్తు 
/ ర)'కసొంది. ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్‌లో కలవడమే 
* గాక కడప ఉపఎన్నికల్లో కాంగ్రెస్‌ కండువా కప్పుకొని మండు టెండలో 
. ప్రచారం చేయడం పట్ల కాంగ్రెస్‌ అధిష్టానం సంతృప్తిని 

3 వ్యక్తం చేస్తోంది. వెంటనే బయలుదేరి ఢిల్లీకి రావల్సిం 
. దిగా చిరును ఆహ్వానించింది కూడా. చిరు? కూడా 
. అధిష్టానం పిలుపు మేరకు ఆగమేఘాలపై ఢిల్లీకి 
* వెళ్లాడు. “చిరుకు పార్టీ పదవి ఇవ్వాలా? లేక కేంద్ర 
/ మంత్రివర్గంలోకి తీసుకోవాలా? అన్నదానిపై అధి 
గ ష్టానం తర్జనభర్జన పడుతోంది. రాష్ట్రంలో కాంగ్రెస్‌ పరిస్థితి ఏ మాత్రం బాగోలేదు. "కిరణ్‌ సిఎంగా 
. విఫలమవుతున్నాడు. మరో పక్క జగన్‌ మేకులా తయారవుతున్నాడు. ఈ పరిస్థితుల్లో జనాకర్షణ 
. కలిగిన నాయకుడి అవసరం వున్న దృష్ట్యా 'చిరును రాష్ట్ర రాజకీయాల్లోనే వ్రంవాలని ఒక వర్గం 
- వాదిస్తోంది. పార్టీలో ఉన్నత పదవి ఇచ్చి రాష్ట్ర రాజకీయంపై దృష్టి సారించాల్సిందిగా *చిరు'ను కోరే 
. అవకాశం వుందంటున్నారు. అయితే ‘చిరు మాత్రం ప్రస్తుతానికి కేంద్ర మంత్రిగానే ఉంటానంటూ 
= తన మనసులో మాట బయటపె ట్టాడట. మొత్తం మీద చిరు” కోరిక నెరవేరుతుందో లేదో తెలి 
. యాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే నంటున్నాయ గాంధీభవన్‌ వర్గాలు. చూద్దాం... ఏం జరుగు 
, తుందో!! 


మంటే. క 


జ న్యం ( 


08 Moa ROO (గ్రీక్‌ 111) 


సహాయ కమిష షనర్‌ & కార్యనిర్వహణాధికారి 


క్‌ "Fn ( క క గ్ల 


13 మే 2011 9 


శాఖ మాసంలో వచ్చే ముఖ్యమైన పండుగల్లో 

రైశీ నృసింహ జయంతి ప్రసిద్ధం. భక్తుడైన ప్రహ్లో 

దుడిని రక్షించేందుకు దిక్కులు పిక్కటిల్లేలా మహోగ్రరూ 

పంలో సద్యోజాతమూర్తిగా నృసింహస్వామి వైశాఖ శుద్ధ 

చతుర్ధశినాడు అవతరించినందున ఆరోజును నృసింహ 
జయంతిగా జరువుకొంటారు. 


రాక్షసుడైన హిరణ్యకశపుడు కుమారుడైన ప్రహ్లా 
దుడు శ్రీమహావిష్ణువును ఆరాధిస్తుంటాడు. అది భరించ 
లేని ఆయన కుమారుడిని చంపడానికి పలు రకాలుగా 
ప్రయత్నించి విఫలం అవుతాడు. అంతేకాకుండా నరులు, 
జంతువులు, అస్త్ర, శస్తాల నుంచి మరణించని విధంగా 
వరం పొందుతాడు. హిరణ్యకశపుని ఆకృత్యాలు ఎక్కువై 
ప్రహ్లదుని ప్రాణాలకు ప్రమాదం ఏర్పడిన సందర్భంలో 
శ్రీమహావిష్ణువు వైశాఖమాస శుక్లపక్షంలో పూర్ణిమకు 
ముందువచ్చే చతుర్ధశినాడు ఉభయ సంధ్యలకు నడుమ 
అనగా సాయం సంధ్యా కాలంలో అటుపగలు, ఇటు రాత్రి 
కాని వేళు నరుడు జంతువుకాని రూపంలో అటు భూమి 
ఇటు ఆకాశం కాని తొడలపై హిరణ్యకశపుని పొట్టను చీల్చి 
ప్రేగులు మెడలో వేసుకొని ప్రళయగర్జనలు చేస్తూ భూన 
భోంతరాళాలు దద్దరిల్లేటట్లుగా సింహనాదం చేసి మధ్యాహ్న 
సూర్యుడి వలె ఆవిర్భవించాడు. మే 16న వచ్చే చతుర్దశి 


జమిో౭౯రైతు 


దయగల దేవుడు నరసింహస్వామి! 


నాడు నృసింహ జయంతిగా భక్తులు వేడుకగా జరుపు 
కోవడం ఆనవాయితీ. 

శ్రీ మహావిష్ణువు ధర్మ సంరక్షణకు ఎత్తిన శ్రీరామ, 
శ్రీకృష్ణ, వామన, పరశురామాది అవతారాల్లో తల్లిదండ్రు 
లకు వరపుతృడిగా అవతరించాడు. దీనికి భిన్నమైనది 
నృసింహావతారం. ప్రహ్హదుని కాపాడేందుకు అకస్మాత్తుగా 
కాలవిలంభన చేయకుండా స్తంభం నుంచి అప్పటికప్పుడే 
ఉద్భవించిన అవతారమూర్తి కనుక ఆయన్ను సద్యో 
జాతమూర్తిగా పిలుస్తారు. ఆపదల్లో ఉన్న భక్తులకు తక్ష 
ణమే సహాయం అందించగల ఏకైక దయామూర్తిగా 
నృసింహ అవతారాన్ని చెప్తారు. భయంకరమైన రూపంలో 
కనిపించినా అనంతమైన దయగల ఉపాసనా అనుగ్రహ 
స్వామి నృసింహస్వామి. 

ఉగ్రమూర్తి అయిన నృసింహస్వామికి జగన్మాత లక్ష్మీ 
దేవి చందనం పూసి శాంతపరచిందట. ఉగ్రనృసింహుని 
లక్ష్మీ నృసింహునిగా మార్చిన శీతలచందనం స్వామి వారికి 
పట్టించి, కొత్తచందానాలంకరం చేసే ముందు పాత చంద 
నాన్ని తొలగించి స్వామివారి నిజరూపం కల్లించే పండుగే 
చందనోత్సవం. రాష్ట్రంలోని పలు నృసింహక్షేత్రాలలో 
ప్రసిద్ధి చెందిన సింహాచలంలో దీనిని వేడుకగా నిర్వహి 


స్తారు. © 


నెల్లూరుకు టెళ్లి కళ! 


=. శ్లి కళ వచ్చేసింది బాలా అని ఓ సినీ కవి 
వ్రాసినట్లు నెల్లూరు నగరానికి 5,6 తేదుల్లో 
పెళ్లి కళ వచ్చేసింది. ఏ ఫైల్‌ నెలాఖరు వరకు మూఢం 
వుండడం, ఏడాదిలో అత్యంత శుభకరమైన ముహూర్తం 
6తేది రాత్రి 2.28 గంటలకు కావడం, అక్షయ తృతీయ 
కలగలసి రావడంతో నగరంలోని కళ్యాణ మండపాలు, 
దేవాలయాలు, సత్రాలు, ఇళ్ల ముంగిళ్లలో కలగలిసి మూడువేల పెళ్లిళ్లు 
జరిగాయి. జిల్లా వ్యాప్తంగా ఈ సంఖ్య ఐదారువేల వరకు వుండింది. ఒకేరోజు ఇన్ని పెళ్లిళ్లు జర 
గడంతో పురోహితులు, మేళగాళ్లు, పూలవాళ్లు, వంటవాళ్లు, వీడియో, ఫోటోగ్రాఫర్లకు భలే 
డిమాండ్‌ ఏర్పడింది. పెళ్లిళ్లకు వచ్చే జనంతో టంకురోడ్డుతోపాటు నగర కూడళ్లలో ట్రాఫిక్‌ పలు 
సార్లు ఆగిపోయింది. 


నిరాడంబరుడు, నిత్యకృషీవలుడు, మనసున్న మంచి మనిషి, 


స్నేహశీలి, మాకు అత్యంత ఆప్పుడు, అజాత శత్రువు 
చీ కొండైడ్డె రంగారెడ్దెగారు 
నెల్లూరుజిల్లా పాల ఉత్పత్తిదారుల పరస్పర సహకార సమితి లిమిటెడ్‌ 
ఛైర్మన్‌గా ఎన్నికైన శుభసందర్భముగా వారికి 


నం... మేకపాటి బ్రదర్స్‌ మధ్య మాటల 

ఆొయుద్ధం కొనసాగుతున్న విషయం తెలి 

సిందే. ఆనం సోదరులు తమ పదవికి రాజీనామా చేసి 

తిరిగి గెలవాలని మేకపాటి (బ్రదర్స్‌ డిమాండ్‌ చేస్తుండగా తామెందుకు 
చేయాలని ఆనం బ్రదర్స్‌ అంటున్నారు. ఈవారంలో ఆనం వివేకానందరెడ్డి 


మేకపాటి (బ్రదర్స్‌ జగన్‌ వ్యాపారాల్లో భాగస్వాములని వారు 8వేల కోట్ల 
రూపాయలకు అమ్ముడుపోయారని బాంబు లాంటి మాట పేల్చారు. 
వైఎస్‌ జగన్‌ లక్షా 45వేల కోట్లకు అధిపతి అని వివేకా లెక్కలు | 
పై చెప్పారు. తాము కాంగ్రెస్‌ పార్టీ టిక్కెట్‌పై గెలిచామని, కాని ఆ టిక్కెట్‌పై గెలిచిన మేకపాటి బ్రదర్స్‌ ba 
౫ పార్టీ ఫిరాయించినందువల్ల వాళ్లే తమ పదవులకు రాజీనామా చేసి మళ్లీ ఎన్నికల్లో గెలవాలని 
. వివేకా తేల్చి మెలిక పెట్టాడు. 


ఈదూరు రామ్మోహనొరెడ్డి 
1 సాగునీటి సంఘం అధ్యక్షులు 
ముత్తుకూరు 


జమోకరైను 


ఇరుగుపొరుగు వారి వల్ల వుంటూవచ్చిన ఇబ్బందులు తొలగు 

ఆజ్ఞా తాయి. వృత్తి ఉద్యోగాలలో మంచి మార్పులు జరిగి విస్తరణ ప్రయ 

త్నాలు చేస్తారు. రియల్‌ఎస్టేట్‌ వ్యవహారాలు లాభకరంగా ముగు 

మేషం స్తాయి. ఎదురు చూచిన చోటి నుండి ఆదాయం చక్కగా లభి 

క క స్తుంది. ఇతరుల పనుల కోసం బాధ్యతలు స్వీకరిస్తారు. జామీను 
విషయంలో జాగ్రత్త. పుణ్యకార్యాలలో పాలు పంచుకొంటారు. 

వారాంతంలో ప్రత్యుత్సాదకావయవాల బాధలుండవచ్చు. కుటుంబ 

యు సభ్యులతో సఖ్యత తగ్గుతుంది. ఇతరుల జోలికి పోకుండడం మంచిది. 

ఆర్థికవిషయాలు కొంత తృప్తికరంగా వుంటాయి. నూతన వృత్తికి 

వృషభం సంబంధించి చేసే ప్రయత్నాలకు మంచివారి తోడ్పాటు లభిస్తుంది. 

భీఖీషస్లోగ | రియల్‌ ఎస్టేట్‌ వ్యవహారాలు లాభకరంగా ముగుస్తాయి. విలువైన 
గృహోపకరణాలు కొంటారు. తోటివారిలో అమర్యాద ప్రాప్తి, 

ఆర్థిక సమస్యలు ఎదురౌతాయి. కాని తృప్తికరంగా కాలం గడుస్తుంది. 

జ్ఞ ప్రశాంతంగా కాలం గడపడం మంచిది. మానసిక వేదన, ఒత్తిడి 

కొంత తగ్గవచ్చు. స్పెక్యులేషన్‌ మంచిది కాదు. కుటుంబసభ్యులతో 

మిథునం సఖ్యత తగ్గుతుంది. సంబంధం లేని విషయాల జోలికి పోకుండడం 

అరమ. 2 మంచిది. దాంపత్య సుఖం చక్కగా వుంటుంది. వ్యాపారులకు భాగ 

స్వాముల మూలంగా మంచి లాభప్రాప్తి ఉంటుంది. 

EN వసతిగ్భహ మార్చిడులకు అవకాశాలున్నాయి. స్పెక్యులేషన్‌ లాభి 

ప్రశ స్తుంది. సోదరులతో గొడవలు తొలగుతాయి. వ్యాపారంలో పోటీ 

(క నెదుర్కొంటారు. కొత్త ఖాతాదారులు ఏర్పడే అవకాశం కలదు. రియల్‌ 

కర్మాటకం ఎస్టేట్‌ వ్యవహారాలు అనుకొన్న రీతిలో మంచి ఆదాయాన్నిస్తాయి. 

స్టస్టు కక్‌ | దాంగచాటు వ్యక్తుల ఎత్తుగడల్ని తిప్పి కొడతారు. సమాజంలో ప్రతిష్ట 

గల వారి పరిచయం వల్ల భవిష్యత్తులో సతయోజనాలనిస్తుంది. 

ఎదురు చూసిన అవకాశాలు లభించే కాలం. నూతనోత్సాహంతో 

se పనులు కొనసాగిస్తారు. బాంకు నిల్వలు పెంచే ప్రయత్నాలు చేస్తారు. 

మ ఉద్యోగులకు వారి పలుకుబడి పెరుగుతుంది. అనుకూల సంభాషణ 

లంభం. అతో మీ పని సాధించుకొంటారు. పరోక్ష శత్రుత్వం దూరమవు 

ఉత్తర 1 పా తుంది. వృత్తి వాపారాభివృద్ధి కోసం అప్పులు చేస్తారు. దైవకార్యక్రమా 

లలో పాలు పంచుకోవడం ద్వారా సుఖసంతోషాలు ఇనుమడిస్తాయి. 

కుటుంబసభ్యులతో అనుకూలంగా నడుచుకోవాలి. మనశ్చింత వుండ 

శ వచ్చు. ఖర్చులు కూడా అధికం. కోరినవ్యక్తుల్ని కలుసుకొంటారు. 

౮ ఆదాయం బాగుంటుంది. మానసిక విశ్రాంతి అవసరం. వృత్తి రీత్యా 

లీ స ఉత్సాహం, శ్రమ, ధనాదాయం అధికమవుతుంది. కళత్ర సుఖం 

హస్త చిత్తా, 2పా,  చక్నగా ఉంటుంది. స్పెక్యులేషన్‌ కూడా లాభిస్తుంది. బంధువుల 


నడుమ ప్రతిష్ట పెరిగే రీతిలో సాహస కృత్యాలు చేస్తారు. 


10 18 మే 2011 


జంఠరథలంలు 


తేది 14-5-2011 నుండి 20-5-2011 
వరకు మేష, వృషభాల్లో రవి; మేషంలో కుజ 
బుధు గురు, శకులు; ధనున్సులో రాహువు; 

కన్యలో శని; మిథునంలో కేతువు; తుల, 
వృశ్చిక ధనుస్సుల్లో చంద్రుడు నంచరిస్తారు. 


పంచాంగం 


16 తేదీ నృసింహజయంతి. 
17 తేది బుద్దపూర్ణిమ, అన్నమాచార్య జయంతి. 


శుభ ముహూర్తాలు 
14, 15, 16, 18, 19 ,20 తేదీల్లో సింహ 
లగ్నాన ప.12.00 నుండి 2.00గంటల వరకు. 
15, 16, 18, 19, 20 తేదీల్లో కర్మాటక లగ్నాన 
ఉ.9.00 నుండి 11.00 గంటల వరకు, 
14, 15, 19 మకర లగ్నాన రా.10.00 నుండి 
02.00 గంట వరకు, కుంభ లగ్నాన రా.12.00 
నుండి 2.00 గంటల వరకు శుభ 


ముహూర్తాలున్నాయి. 
మే తిధులు 
వైశాఖ శుద్ధ 
14 శని ద్వాదశి రా 11.58వ 
15 ఆది త్రయోదశి రా 9.28వ 
16 సోమ చతుర్దశి రా 7.10వ 
17 మంగ పౌర్ణమి సా 5.12వ 
వైశాఖ బహుళ 
18 బుధ పాడ్యమి ప 3.10వ 
19 గురు విదియ ప 12.50వ 
20 శుక్ర తదియ ప 11.53వ 
పి.ఎం. గోపాలాచారి 


16/1020, పొగతోట, నెల్లూరు - 1. 
E-mail:maripmgg@yahoo.com 


తుల 


చిత్తా 3,4 పా, స్వాతి, 
విశాఖ 1,2,3 పా 


| ప్రమ్మకాలు 
భాగస్వామ్యాలలో మంచి లాభావకాశాలు. రాజకీయాలలో పాలు 
పంచుకొంటారు. రుణబాధోపశమనానికి కొత్త పథకాలు ఆలోచి 
స్తారు. కుటుంబంలో సఖ్యత కొరవడుతుంది. వృత్తిలో బదిలీలు 
మనసుకు సంతోషకరంగా వుండవు. దైవకార్యాలలో పాలుపంచు 
కోవడం మంచిది. ఇష్టులకు అయిష్టదూర వార్తాశవణం. మాతృ 
సంబంధీకులతో ఏర్పడిన గొడవలు తొలగిపోతాయి. 


ఇతరుల ఆలోచనలకై పరుగిడుతారు. భాగస్వామ్యాలలో మంచి 
లాభావకాశాలు. రాజకీయాలలో పాలు పంచుకొంటారు. రుణ 
బాధోపశమనానికి కొత్త పథకాలు ఆలోచిస్తారు. కుటుంబంలో 
సఖ్యత కొరవడుతుంది. సంఘంలో ప్రసిద్దినందిన వారి సమా 
గమం మంచి భవిష్యత్తుకు పునాది వేస్తుంది. గొడవలు పడ్డవారితో 
మరల సత్సంబంధాలు నెలకొంటాయి. 


నిలిచి నిదానంగా ఆలోచించి పనులు సాగించి మంచి ఫలితాల 
నందుకొంటారు. ఆదాయం ఖర్చు సమానంగా వుంటాయి. శ్రమకు 
తగ్గ ఫలితం దక్కుతుంది. బంధువులతో మనస్పర్దలకు అవకాశం 
ఇవ్వవద్దు. సోదరుల మూలంగా శ్రమ. వివిధ మార్పులు జరిగే 
అవకాశాలున్నాయి. ఆరోగ్యవిషయంలో జాగ్రత్త అవసరం. ఆర్థిక 
లావాదేవీలు మీకు అనుకూలంగా ఉంటాయి. | 


మనశ్శాంతి తక్కువ. కుటుంబసభ్యులతో గొడవలు. ఊహించని 
రీతిలో ధనవ్యయమవుతుంది. సంతాన మూలకంగా కూడా ఇబ్బం 
దులు. మాతృసంబంధీకుల తోడ్పాటు లభిస్తుంది. వివిధ మార్పులు 
జరిగే అవకాశాలున్నాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. 
ఆర్థిక లావాదేవీలు మీకనుకూలంగా ఉంటాయి. వ్యాపారులు భాగ 
స్వాములు, ఖాతాదారులతో జాగ్రత్తగా మెలగాలి. 


తీ 
కుంభం 


ధనిష్ట 3,4 పా. శతభిషం, 


పూర్వ భాద్ర 1,2,3 పా 


ఇతరులపై మీదే పైచేయి. దూరం నుండి శుభవార్నాశవణం. 
అప్పులు తీరుస్తారు. వృత్తి వ్యాపార ఉద్యోగాలలో మంచి ఆదా 
యం. వినోదాలతో కాలక్షేపం చేస్తారు. విరక్తి నిస్సంగత్వం చోటు 
చేసుకొంటుంది. దైవ సాయంతో చిన్న చిన్న ఆటంకాలను అధిగమి 
స్తారు. కళత్రసంబంధం చక్కగా ఉండక పోవచ్చు. వృత్తిలో అత్యధిక 


శ్రద్ద అవసరం. దూరపు బంధువుల నుండి శుభవార్షాశవణం. 


hE 


మీనం 


పూర్వాభాద్ర 4 పా, 
ఉత్తరాభాద్ర, రేవతి 


ఆహారవిషయంలో జాగ్రత్త అవసరం. రుణబాధా నివృత్తికి ప్రయ 
త్నాలు చేస్తారు. భాగస్వామ్యాలలో ఉంటూ వచ్చిన సమస్యలు 
తొలగి పోతాయి. కళత్ర సంబంధం చక్కగా వుంటుంది. మాటలు 
జాగ్రత్తగా రానివ్వాలి. తగాదాల్లో విజయం మీదే. ఇష్టులైన వారి 
ద్వారా మీరు కోరుకొన్నవి సాధించుకొంటారు. సోదరులు సాయ 
మందిస్తారు. బంధుమిత్రుల సమాగమం ఆనందాన్నిస్తుంది. 


ఇంటి వాస్తు బాగుంటే సర్వ సౌఖ్యాలు సమకూరుతాయి! 


దాక్టర్‌ నీలిమాను రాజశేఖరం 


చెన్నై ఆర్‌ ఉమామాధవి 


నీకింద్రాబాద్‌ ఎన్‌.నన్యానిరాజు 


ఆత్మకూరు 


వి. అనంతరావు నెల్లూరు 


* వాన్లు వదంగములు ఏవి? వర్తి 
పాటింవు వల్ల గృవాస్తుకు వ్రయోజనమేమి? 
అర్వణ విచారం మొదలు ప్రవేశం, పునర్వ 
వ్యవస్థ వరకు గల ఆరు సూత్ర విభాగాల ప్రకారం 
గృహ నిర్మాణం జరిగితే ఆయురారోగ్యం, ఐశ్వ 
ర్యాలు, భగవత్మటాక్షం ప్రాప్తిస్తుందని సనత్ముమార 
వాస్తు ఆధార పూర్వకంగా చెబుతోంది. 
ఎం. సాల్మన్‌రాజు గుంటూరు 
* ఈశాన్యం వడగ్గదిని ఏవిధంగా ఉవయో 
గించుకోవాలి. 
ప్రార్థన మందిరం, ఆఫీసు గది, పిల్లల చదు 
వులకు వాడుకోవచ్చు. చిన్న పిల్లలు, వృద్దుల నిద్ర 
గదిగా ఉపయోగించుకోవాలంటే శీతల యంట్రి 
ప్రతిష్ట చేయాలని 'కృష్ణవాస్తు? చెబుతోంది. 
ఎన్‌. అనూజారెడ్డి నెల్లూరు 
* అపొట్టుమెంట్లలో లిఖ్భలు _ఎక్ళడ 
gre 
వుండాలి? 
దిక్కుల మధ్య భాగంలో వుండాలి. మూలల్లో 
ఉండకూడదు. మెట్లయినా ఇంతే. అయితే లిఫ్ట్‌లు 
మన ఇళ్లకు ఎదురు రాకూడదు. జాగ్రత్త! 


* యంత్రాన్ని గృవాంలో ఎక్టుడ ప్రతిష్టిం 
చాలి. వివరణ ఇవ్వండి. 

పద్నాలుగు యంత్ర సారస్వతాల్లోనూ యం 
త్రం పూజగదిలో దేవుళ్లకు పైన ప్రతిష్టించాలని 
వుంది. గడప దగ్గర, ఇంటి బయట ప్రతిష్టిస్తే అది 
అరిష్టమవుతుంది. 
బి. అరుణారెడ్డి బెంగుళూరు 

* యంత ప్రతిష్ట, వూజ ఏ విధానం వల్ల 
ఆయన ఆరోగ్యం కుదుట వడింది. అమ్మాయి పెళ్లి 
నిశ్చయమైంది. 

యంత్ర, తంత్ర బీజాక్షరాలు మీపై అను 
గ్రహ దృష్టిని చూపాయి. పూజా విధానం భగవం 
తుడు స్వీకరించాడు. మీరు అదృష్టవంతులు. 
టి మల్లిఖార్జున కావలి 


* అపార్జుమెంట్లలో వాస్తు ఎందువల్ల కుద 
రదు? 


కుదరదని ఎవరు చెప్పారు. వాస్తు పాటిస్తే 
రెండు, మూడు ప్లాట్లు పోతాయని వాళ్ల బాధ. 
మనం స్థలాలుకొని ఇళ్ల కట్టలేక ప్టాట్లతో 
సర్జుకుపోతుంటాం. ఇది “మనదీన గాధ! 


* విల్లలు చెప్పిన మాట వినడం లేదు. 
న్వతంత్ర నిర్థయాలు మననును నాప్పిన్తున్నాయి. 

పిల్లలకు ఒక వయస్సు వచ్చాక తండ్రి ఆధి 
పత్య రీతుల్ని వదలి వేయాలి. పెద్దవాడికి రాహు, 
కేతు శత్రు స్థితులెక్కువ. అందువల్ల కూడా ఇలా 
జరుగవచ్చు. 


వాస్తు సందేహాలు 
సమాధానాలు 
ఆచార్య సుబ్రహ్మణ్య మహర్షి 


4వ వీధి, గాయత్రినగర్‌, ఎ.కె. నగర్‌ పోస్టు, నెల్లూరు-4. 
ఫోన్‌: 2322345, సెల్‌: 9490125878. 


డాక్టర్‌ అవినాష్‌ జంగుకూరు 

* సైన్సు చదువుకున్నాను. శాస్త్రీయ విధా 
నాలలో అద్భుతాలున్నాయి. జ్ఞాశోదయమయింది. 

మనం ఒక శాస్త్రంలో నిష్టాతులమైనంత 
మాత్రం చేత దేన్నీ నమ్మను అనుకోవడం మూర 
త్వం. జ్యోతిష శాస్త్ర విభాగాలకే మీరంతగా ఆశ్చర్య 
పోతే, వరాహ మిహిరుడి “ఖగోళశాస్త్ర నిర్ధారణాం 
శాల్ని చదివితే మరింతగా ఆశ్చర్యపోతారు. 


* న్వంత ఇంట్లో తగ్గని నమన్యల వల్ల 
బాడుగ ఇంట్లో చేరాము. 

సమస్యలు వాస్తు దోషాల వల్లే ఉత్ప్సన్నమవు 
తాయి. వాటిని పరిష్కరించకుండా మీరెన్ని ఇళ్లు 
మారినా సమస్య తీరదు. పైగా బాడుగ ఇళ్ల 
దోషాలు కూడా మీపై ప్రభావాన్ని చూపిస్తాయి. 
డి.వి.కాత్యాయని తడ 

* వనివాళ్లకి గృహంలో ఎక్టుడ గది నిర్మిం 
చాలి? 

గృహానికి నైరుతి, వాయువ్యం మూలల్లో 
నిర్మించవచ్చు. తూర్పు తప్ప ఏ దిక్కులో నిర్మించినా 
దోషం లేదు. 
డాక్టర్‌ ఎ. శంకరరావు చెన్నై 

* నశాస్త్రీయ గృవోలు న్వర్గతుల్వాలు అని 
ఎక్టుడో చదివాను. 

“గృహస్తన్య క్రియాసర్వా” శ్లోకాన్ని చదివుం 
టారు. పదృసంహిత శాస్త్ర గ్రంథం ఇలా చెబు 
తుంది. శాస్త్రరమైన గృహాల్లో సుఖం, ధనం, సం 
తానం, సర్వసిద్ది, సకల మనోభీష్ట సిద్ది కలుగు 
తుంది. 


అన్ని పరిక్ష 


. 


అగ్నిమాపక శాఖకు 2౨ 


నెల్లూరు నగరంతోపాటు జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో స్కూళ్ల నిర్వహణకు అగ్నిమాపక 
శాఖ నో అబ్జక్షన్‌ సర్టిఫికేట్లు ఇవ్వాలి. కాని అగ్నిమాపక శాఖ కార్యాలయంలో వున్న 


18 మే 2011 11 


చులక 


రికార్డుల్లోని సంఖ్య కన్నా అదనపు సర్టిఫికేట్లు జారీ అయిపోయాయి. ఈ వ్యవహరమై 
ఎసిబి విచారణ చేస్తుండడంతో అసలు నిజమేదో బయటపడే అవకాశం వుంది. 


గ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు 
అ కక్షణం స్పందించి రక్షణ చర్యలు చేపట్టే 
అగ్నిమాపకశాఖ ప్రస్తుతం వివాదంలో చిక్కుకుంది. 
ఈశాఖ కార్యాలయం నుంచి ప్రైవేటు కళాశాలలు, 
పాఠశాలల ఏర్పాటుకు సంబంధించి ధృవీకరణ 
పత్రాలు జారీ అవుతుంటాయి. కళాశాలలు, పాఠ 
శాలల ఏర్పాటుకు ఎటువంటి అభ్యంతరం లేదని 
ఈశాఖ అధికారులు ధృవీకరణ పత్రాలు ఎప్పటి 
నుంచో జారీ చేస్తున్నారు. ఈ కార్యాలయంలో అధి 
కారులు మారినప్పుడు అన్ని వ్యవహారాలు కూడా 
మారిపోతుంటాయి. ఒక్కో అధికారి ఒక్కో విధానాన్ని 
అవలంభిస్తుంటారు. 


నో అబ్జక్షన్‌ సరిఫికేటొ జారీ కోసం వంద 
లాది పాఠశాలలు దరఖాస్తు చేశాయి. కార్యాలయా 
నికి అందిన వాటిని సక్రమంగా పరిశీలన చేసి 
అవసరమైతే పాఠశాల ఏర్పాటు చేస్తున్న ప్రాంతాన్ని 
తనిఖీ చేసి అగ్ని ప్రమాదాలు జరగవని అభిప్రాయ 
పడిన తర్వాతనే ధృవీకరణ పత్రాలు జారీ చేయాల్సి 
వుంటుంది. కాని ఇక్నడ కొందరు అధికారులు పాఠ 
శాలలు ఏర్పాటు చేసే ప్రాంతాన్ని తనిథీ చేయకుం 


డానే అనుమతులు ఇచ్చేస్తున్నారు. దానిని విద్యా 
శాఖ కార్యాలయంలో సమర్పిస్తేనే ప్రభుత్వ గుర్తింపు 
లభిస్తుంది. ఈ సర్టిఫికేట్ల జారీలో అగ్నిమాపక శాఖ 
వివాదాల్లో చిక్కుకొంది. 

కనీస సౌకర్యాలు లేని పాఠశాలలకు సర్టిఫి 
కేట్లు ఇచ్చినట్లు విమర్శలు వచ్చాయి. అంతటితో ఆగ 
లేదు. కొన్ని పాఠశాలలు, కళాశాలలకు మాత్రమే 
అగ్నిమాపకశాఖ ధృవీకరణ పత్రాలు జారీ చేయగా 
మరికొన్ని పాఠశాలలు నకిలీ పత్రాలు పొందగలి 
గాయి. ఈ నకిలీ ధృవీకరణ పత్రాలు పొందిన సం 
గతి బహిర్గతం కావడంతో సరిదిద్దుకొనే ప్రయ 
త్నంలో రాజకీయ నేతలను ఆశ్రయిస్తున్నారు. 


150 పాఠశాలలకు ధృవీకరణ పత్రాలు జారీ 
చేసినట్లు అగ్నిమాపకశాఖ కార్యాలయ రికార్డులు 
చెబుతుండగా, 300కు పైగా పాఠశాలలు, కళా 
శాలలు ధృవీకరణ పత్రాలు పొంది వున్నాయి. ఈ 
పత్రాలు ఫోర్జరీ సంతకాలతో జారీ చేశారా? 
లేకుంటే కళాశాలల యాజమాన్యాలే తయారు 
చేసుకొన్నాయా? అన్న అనుమానాలు రేకెత్తుతు 
న్నాయి. 


శవా. 
లు ల్‌ 


w 
డ్‌ 
క 
R 
y 
జే 
T 
°° 
ర్‌ 
E 
గ్‌ 
సే 
ళ్‌ 


విషమ పరీక్షలో అగ్నిమాపక శాఖ. 


ఎనిబి తనిఖీ 


ఫోర్జరీ సంతకాలతో ధృవీకరణ పత్రాలు జారీ 
అయ్యాయన్న సమాచారం అందడంతో అవినీతి 
నిరోధకశాఖ అధికారులు అగ్నిమాపకశాఖ కార్యాల 
యాన్ని తనిఖీ చేశారు. కార్యాలయానికి అందిన 
దరఖాస్తులు, జారీచేసిన విధానంపై వివరాలు రాబ 
ట్టారు. 


ఎన్నడూ లేనివిధంగా ఒక్కసారిగా ఎసిబి అధి 
కారులు అగ్నిమాపకశాఖ కార్యాలయానికి వచ్చి 


రికార్డులు పరిశీలన, తనిఖీ చేయడంతో ఆశాఖ 
వుద్యోగులలో ఆందోళన మొదలైంది. ఈశాఖ ఉద్యో 
గులు ఎవరైనా నకిలీ ధృవీకరణ పత్రాల జారీకి 
సహకరించారా అన్న కోణంలో కూడా ఎసిబి అధి 
కారులు విచారణ జరుపుతున్నారు. ఈ విషయంలో 
ఎటువంటి రాజకీయ జోక్యం లేకుంటే అధికారుల 
తోపాటు నకిలీ ధృవీకరణ పత్రాలు పొందిన 
పాఠశాలలు, కళాశాలల యాజమాన్యాలపై కేసులు 
నమోదు చేసే అవకాశం వుంది. 

© 


పంచాయితీ ఎన్నికలకు బిసి ఓటర్ల జాబితా రెడీ! 


జిల్లాలోని 961 గ్రామ పంచాయితీలలో నాలుగు మినహా మిగతా వాటికి జరగనున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని తొలిసారిగా బిసి ఓటర్ల జాబితాను 
తయారుచేశారు. దీని తయారీ ప్రామాణికంగా లేకపోవడం విమర్శలకు దారి తీస్తోంది. 


ల్లాలో త్వరలో జరుగనున్న స్థానిక సంస్థల ఎన్నికల 

జి దృష్ట్యా వెనుకబడిన కులాల ఓటరు జాబితాను రూపొం 
దించారు. బి.సి ఓటరు జావితా ఆధారంగా స్థానిక సంస్థలు, మునిసి 
పల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల్లో రిజర్వేషన్‌ కల్పించే అవకాశం వుంది. బి.సి 
ఓటర్ల జాబితా అధికారులు ముందుగానే రూపొందించి సిద్ధం చేసి 
నప్పటికీ ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాకపోవడంతో ప్రకటించలేక 
పోయారు. తొలుత ఈనెల 6వతేది ఓటరు జాబితాను ప్రకటించాలని 


అధికార యంత్రాంగం భావించింది. 


తొలుత ఈనెల 12వ తేది ఒక దశ జాబితాను అన్ని గ్రామ 
పంచాయితీల్లో ప్రకటించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడం 
జరిగింది. దీంతో పంచాయితీ అధికారులు, మునిసిపల్‌ అధికారులు 
ఓటరు జాబితాలో మార్పులు, చేర్పులు చేసే పనిలో నిమగ్నమై 
వున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు కల్పించాల్సి రావ 
డంతో బి.సి ఓటరు జాబితా కీలకంగా మారనుంది. గతంలో ఎస్సీ, 
ఎస్టీల ఓటరు జాబితాను మాత్రమే ప్రత్యేకంగా తయారుచేసేవారు. 


ఈ దఫా బి.సిలకు సంబంధించి జాబితాను కూడా రూపొందించా 
లని ప్రభుత్వం భావించింది. గ్రామపంచాయితీల పరిధిలో గత నెల 
రోజులు నుంచి ఈ ప్రక్రియ కొనసాగింది. 


కానీ పంచాయితీ అధికారులు ఈనెల 17వతేది ఓటరు 
జాబితాను ప్రకటించి నెలాఖరు వరకు ఏదైనా అభ్యంతరాలుంటే 
స్వీకరిస్తారు. జూన్‌ నెలలో తుది జాబితా ప్రకటించి ఖరారు చేస్తారు. 
కొత్తగా ఓటరు జాబితాలో ఎంతమంది బిసిలు నమోదు కాబడ్డారన్న 
విషయాన్ని వెల్లడించేందుకు పంచాయితీ అధికారులు నిరాకరిస్తు 
న్నారు. 961 గ్రామ పంచాయితీలలో నాలుగు మినహా మిగిలిన పం 
చాయితీలకు ఎన్నికలు నిర్వహిస్తారు. ఆగష్టు నాటికి పంచాయితీల 
కాలవ్యవధి ముగిస్తుంది. గతంలో కంటే ఈ దఫా బి.సి ఓటర్లు రెం 
డింతలు నమోదైనట్లు తెలుస్తుంది. 


సందేవోలు 
కొన్ని గ్రామపంచాయితీలలో కార్యదర్శులు సొంతంగా ఓటరు 


జాబితా తయారు చేశారన్న ఆరోపణలున్నాయి. గ్రామసభల 
ద్వారాగాని, ఇంటింటా సర్వే ద్వారాగాని వి.సిలను గుర్తించి ఓటరు 
జాబితాలో నమోదు చేయాల్సి వుంటుంది. అరకొర సమాచారం 
ఆధారం చేసుకొని పేర్లను నమోదు చేశారు. ఓటరు జాబితా ప్రక 
టించిన తర్వాత దీనిపై అభ్యం తరాలు భారీస్థాయిలో వచ్చే అవ 
కాశం కనిపిస్తుంది. ఓటరు జాబితాలో బి.సిల పేర్లను నమోదు 
చేయడంలో పంచాయితీ కార్యదర్శులు ఇష్టానుసారంగా వ్యవహరిం 
చారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. గ్రామస్థాయిలో సక్రమంగా సర్వే 
చేయలేకపోయారు. 

స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయాలని భావించే బిసి 
కులాల నాయకులు జాబితా ప్రకటనపై ఆశలు పెట్టుకొని వున్నారు. 
ఈనెల 17వ తేది తర్వాత బిసి ఓటరు జాబితాపై చర్చలు జరిపేం 
దుకు కూడా ఆయా సంఘాల నాయకులు నిర్ణయించుకున్నట్లు సమా 


చారం. 
© 


జమోకరైను 
ననన 


బొయ్‌ఫ్ర౦డ్‌ కొవాలి! 


లుగులో నరసింహుడు, జై చిరం 

తేజ, అశోక్‌ చిత్రాలలో నటించిన 
సమీరారెడ్డి బాలీవుడ్‌తోపాటు తమిళం, 
బెంగాలీ చిత్రాలలోనూ నటించింది. సిని 
మాలు తగ్గడంతో పెళ్లిపై మనసు పోయింది. 
ఈ విషయమై వివరిస్తూ పెళ్లి చేసుకోవడానికి 
ప్రతి ఒక్కరికీ ఓ టైమ్‌ వస్తుంది. మనమిద్ద 
రమే ఒంటరిగా వున్నాం. ఎప్పుడు పెళ్లి చేసు 
కొంటామని మొన్నటి దాకా నా ఫ్రెండ్‌ అడి 
గేది. నవంబర్‌లో ఒకరితో పరిచయమై, ఈ 
వేసవిలో పెళ్లి చేసుకొంటుంది. నా స్నేహితు 
రాలికిలాగా నాకు ఓ బాయ్‌శ్రైండ్‌ వుంటే 
అతను 'ఊి అని వుంటే నా పెళ్లి అయిపో 
యేది. అటువంటి బాయ్‌ఫ్రెండ్‌ కోసమే 


ఎదురు చూస్తున్నానంది సమీరా. 


13 మే 2011 


12 


అవకాశమివ్వమంటున్న 6 


లీవుడ్‌ను ఏలేస్తాన్న భమలో దక్షి 

ణాది చిత్రాలు వదలుకొన్న కేరళ 
కుట్టి అసిన్‌ ఇప్పుడు పునరాలోచనలో పడింది. 
ప్రస్తుతం ఆమె చేతిలో రెడీ, హౌస్‌పుల్‌-2 
చిత్రాలు మాత్రమే వున్నాయి. రెడీ జూన్‌లో విడు 
దలవుతుంది. బాలీవుడ్‌లోని దర్శకులు, ప్రేక్షకుల 
అభిరుచికి తగ్గట్లు గ్లామర్‌ కురిపించే పాత్రలు చేసేందుకు అసిన్‌ సిద్ధమైనా 
చిత్రాలు రావట్లేదు. అందుకే తమిళ చిత్రాలపై మళ్లీ దృష్టిని పెట్టాలని భావి 
స్తోంది. తనకు తగిన కథలు, పాత్ర వుంటే చెప్పమని, చేస్తానని నిర్మాతలకు 
ఫోన్‌చేసి అడుగుతుంది. వాణిజ్య ప్రకటనలపైనా దృష్టి పెట్టింది. చెన్నై 
కేంద్రంగా వున్న నగలు, వస్త దుకాణాలకు మోడల్‌గా చేసేందుకు సంసిద్ధత 
వ్యక్తం చేస్తోంది. 


జయానికి గర్వం ఎప్పుడూ తోడుగా 
ర) కంకర దాన్ని తలకెక్కించుకుం 
టేనే అసలు సమస్య మొదలవుతుందని హీరో 
యిన్‌ పియమణి చెబుతుంది. ఈ మధ్య రగడ 
చిత్రం ద్వారా మాస్‌ జనాన్ని ఆకట్టుకొంది. 
రాజ్‌లో తన అందాలతో ప్రేక్షకులను కట్టి 
పడేసింది. ప్రస్తుతం క్షేత్రం చిత్రంలో నాగ 
పెంచలమ్మగా అలరించడానికి సిద్ధమవు 
తోంది. ఎంత చక్కని అభినయాన్ని ప్రదర్శి 
స్తుందో అంతకు మించి అందాలు ఆరబోస్తుందీ భామ. ఏదైనా మంచి 
పాత్ర పోషించినపుడు ఆ సినిమా హిట్‌ అయిన తర్వాత ప్రేక్షకుల్లో అంచనాలు 
పెరిగిపోతాయి. ఆ చిత్ర విజయానికి నేనే కీలకం అనుకోకుండా వుంటే ఎలాంటి 
సమస్యారాదు. కాదని ఎగిరామా ఇక అంతే సంగతులంటుంది అనుభవాన్ని 
రంగరించి మరీ ప్రియమణి. 


ఎ. శి గూర్చి తలచుకొంటేనే మనసు పులకిస్తుందంటుంది హీరోయిన్‌ కరీనా 
కపూర్‌. పెళ్లిని ఊరికే నిరాడంబరంగా జరుపుకోవడం తనకే మాత్రం ఇష్టం 
లేదంటుంది. సైఫ్‌ అలీఖాన్‌తో ప్రేమాయణం మొదలెట్టాక కరీనా కపూర్‌కు 
తరచూగా ఎదురయ్యే ప్రశ్న ఒకటే. ఇంతకీ ఎప్పుడు మీ పెళ్లి అని? కొందరు 
వీరి పెళ్లయ్యిందని, పెళ్లి చేసుకోను విదేశాలకు వెళ్లారని చెబుతుంటారు. 
వీటిని కరీనా కొట్టిపారేస్తూ నేను పెళ్లి చేసుకొంటే ప్రపం 
చం మొత్తానికి తెలుస్తుంది. రహస్యంగా ఏ గాం 
ధర్వ వివాహమో చేసుకోను. నాకు భార 
తీయ సంస్కృతి, సంప్రదాయం అంటే : 


' గ వితం దేవుడి a 
| జీ చ్చిన గొప్పవరం. దాన్ని 

మరింత అందంగా తీర్చిదిద్దుకోవాలి. బాగా బత 
| కటమెలానో రోజూ నేర్చుకోవాలి. ప్రతి క్షణాన్నీ 
ఆస్వాదించాలి. అప్పుడే మనిషి జీవితానికి 
సార్ధకత చేకూరుతుందని అందాలతార 
తమన్నా చెబుతుంది. తెలుగు, తమిళ 
భాషల్లో బిజీగా వున్న ఈమె పారితోషి 
కం కూడా పెంచలేదు. తెలుగు, తమి 
ళం కూడా నేర్చుకొంది. డబ్బింగ్‌ కూడా 
చెబుతానంటుంది. నటి కావాలన్నది 
గ్‌ నాకల. చిన్నప్పట్నుంచీ అదే ప్రయత్నాల్లో 
వున్నా. మనం ఏ వృత్తిలో వున్నా దానికి 
పూర్తిగా న్యాయం చేయాలన్న వుద్దేశ్యంతో 
కొంచెం కష్టమైనా తెలుగు, తమిళం మాట్లా 
డడం నేర్చుకొన్నానంది. మిగతా నాయిక 
లతో పోలిస్తే తమన్నానే బెటర్‌ అనొచ్చు. 


,ఉ౨ిరిదమే ఆనందం 


యువత మెచ్చే 100% అవ్‌! 


రృకుడు సుకుమార్‌ తీసింది నాలుగు చిత్రాలే అయినా 

nes పరిశ్రమలోనూ ఇటు ప్రేక్షకులలోనూ మంచి 
గుర్తింపు తెచ్చుకొన్నాడు. గీతా ఆర్ట్స్‌ పతాకంపై నాగచైతన్య, తమన్నా 
లను హీరో, హీరోయిన్లుగా పెట్టి ఆయన తీసిన ప్రేమకథా చిత్రం 
100% లవ్‌. యువతీ యువకులకు బాగా నచ్చుతుంది. దర్శకుడు 
స్వతహాగా లెక్కల మాష్టారు కావడం వల్ల ఈ సినిమాలో ప్రేమను 
ఒక లెక్క ప్రకారం చూపించాడు. రెండు మనసులు లెక్క ప్రకారం 
దగ్గరైతేనే ప్రేమ మొగ్గ తొడుగుతుందని దర్శకుడు ఈ సినిమాలో 
విలక్షణంగా చెప్పాడు. రెండు కళ్లు కలవాలి, ఆతర్వాత మనసులు 
కలవాలి. అభిప్రాయాలు ఒకే రకంగా వున్నవారు ఒకర్నొకరు ఇష్ట 
పడతారంటూ ఆయన సృష్టించిన సన్నివేశాలు బాగున్నాయి. దీనికి 
తోడు ఈ చిత్రంలో నాలుగు పాటలు కూడా బాగా కుదిరాయి. 
అహా బాలు చరణంతో సాగే పాటలో గ్రాఫిక్స్‌ను దర్శకుడు 
బాగా వాడాడు. దటీజ్‌ మహాలక్ష్మి ఇ2+ 02, డియ్యాలో పాట 
లను కూడా శ్రద్ధ తీసుకొని చిత్రీకరించాడు. ప్రేమాభిషేకంలోని 


నాకళ్లు చెబుతున్నాయి పాటకు నాగచైతన్య చేసిన డ్యాన్స్‌ బాగాలేదు. 
డియ్యాలో ఐటమ్‌పాటలో ఇద్దరు ఐటమ్‌ భామలకు తోడు హీరో 
యిన్‌ తమన్నా నర్తించిన తీరు ప్రేక్షకులను దృష్టి మరల్బనీయదు. 
తమన్నా - నాగచైతన్యల మధ్య ప్రేమ పుట్టిన తీరు, వయస్సులో 
వుండే యువతీ, యువకుల మధ్య ఆకర్షణే కలసి వుండేట్లు చేస్తుం 
దని చెప్పేందుకు వాళ్ల ఇంట్లో సృష్టించిన సన్నివేశాలు బాగున్నాయి. 
అందాల తమన్నా అందాలను లెక్కల చిత్రాలతో పోల్చి చెప్పిన తీరు 
బాగుంది. చిత్రం చివరన హీరో, హీరోయిన్లు తమ మనసుల్లోని 
ప్రేమను వెల్లడించిన తీరు యువ హృదయాలను మెలి తిప్పు 
తుంది. అయితే ఒకటికి రెండు మూడు సార్లు హీరో, హీరో 
యిన్లు ఇగోలతో జీవితాన్ని నాశనం చేసుకోచూడడం అంత 
బాగా అనిపించదు. చంద్రశేఖర్‌ వ్రాసిన మాటల్లో ఆడవాళ్ల 
నాభిని చూసి సున్నాను కనిపెట్టి వుంటారు. నాన్‌వెజ్‌ తింటే 
బ్రెయిన్‌ పనిచేయదు మాత్రమే బాగున్నాయి. చాలా చోట్ల 
మాటల రచయిత సాఫ్ట్‌వేర్‌, ఆల్‌జీబ్రా సూత్రాలను మాటలుగా 
వాడుకోవడం ప్రత్యేకంగా చెప్పుకోవాలి. 


ఇక చిత్ర కథలోనికి వెళ్తే బాలు(నాగచైతన్యు ఇంజనీరింగ్‌ 
చదువుతుంటాడు. కాలేజిలో ఫస్ట్‌ర్యాంకర్‌గా నిలుస్తుంటాడు. పల్లె 
టూరు నుంచి ఇంజనీరింగ్‌ చదవను వచ్చిన ఆయన మరదలు మహా 
లక్ష్మితమన్నా కూడా అదే కాలేజిలో చేరుతుంది. మహాలక్ష్మికి బావంటే 
ప్రాణం. బాలు మాత్రం బాలుకు మరదళ్ళు వుండరు, ర్యాంకులు వుం 
టాయంటుంటాడు. చదువులో వెనుకబడి వుండే మహాలక్ష్మి బాలు 
ఇచ్చే సలహాలతో కొన్నాళ్లకు ఫస్ట్‌ ర్యాంకర్‌ అయిపోతుంది. దీన్ని బాలు 


తట్టుకోలేక పోతాడు. ఇంతలో వయసు ప్రభావం వల్ల ఇద్దరి మధ్య 
ఆకర్షణ కలుగుతుంది. కళ్లు కళ్లు కలుస్తాయి. ఇది పెద్దలు గమని 
స్తారు. ఇద్దరికి నిశ్చితార్థం కుదురుస్తారు. ఆ రోజు బావామరదళ్ల 
మధ్య కాలేజిలో మరో ర్యాంకర్‌ అజిత్‌ ప్రస్తావన వస్తుంది. ఇద్దరిలో 
ఇగో తారాస్థాయికి చేరి ఛాలెంజ్‌లు చేసుకొని విడిపోతారు. మూడేళ్ల 
తర్వాత బాలు సొంత సెల్‌ఫోన్‌ కంపెనీ పెట్టుకోగా మహాలక్ష్మి 
ఇన్ఫోసిస్‌లో ఉద్యోగం చేస్తుంటుంది. అమ్మమ్మ(కెఆర్‌ విజయ)కు 
ఆరోగ్యం సరిలేకపోవడంతో మళ్లీ ఇద్దరూ హాస్పిటల్‌లో కలుస్తారు. 
తన కార్యదర్శి స్వప్నతషాను ప్రేమిస్తున్నానని బాలు చెబితే, 
మహాలక్ష్మి అజిత్‌, తాను పెళ్లి చేసుకోవాలనుకొంటున్నట్లు 
కావాలని చెబుతుంది. వీళ్లిద్దరిని తమ పెళ్లికి పల్లెలో వున్న 
తాతయ్య(విజయుకుమార్సను కెఆర్‌విజయ ఆహ్వానించమం 
టుంది. అక్కడ తామిద్దరం పెళ్లి చేసుకోవాలనుకొంటున్నట్లు 
చెప్పి వచ్చే బాలు, మహాలక్ష్మి వేరే వాళ్లను పెళ్లి చేసుకొంటు 
న్నట్లు శుభలేఖను చూసి తాతయ్య తెలుసుకొంటాడు. ఈ పెళ్లిని 
ఆపను పట్టణానికి బయలుదేరుతాడు. ఇంతలో బాలు కంపెనీ 
సంక్షోభంలో పడుతుంది. మహాలక్ష్మి కలుగజేసుకొని దాన్ని పరిష్క 
రిస్తుంది. ఈ సమయంలో బాలు తాను ఎప్పటి నుంచో మహాలక్ష్మిని 
ప్రేమిస్తున్నానంటాడు. మహాలక్ష్మి కూడా నీ ప్రేమ కోసమే పట్టణా 
నికి వచ్చాను బావ అని పెనవేసుకోవడంతో చిత్రం ముగుస్తుంది. 

14 రీళ్ల ఈ చిత్రంలో ఎక్కువ సీన్లు నాగచైతన్య, తమన్నాల 
మీదే తీసినా వీరిద్దరి మధ్య పండిన కెమిస్ట్రీ వల్ల నూరు శాతం సిని 
మాను చూసేలా చేస్తుంది. 

© 


చదువులపురిగా పేరుగాంచిన 

సింహపురిలో ప్రస్తుతం ఇంటర్‌ విద్యను 

సరిగ్గా బోధించే వసతులు లేవంటే ఆశ్చర్యం కలు 
గకమానదు. నగరంలో పేరుకు మహా గొప్ప విద్యా 
సంస్థలున్నా అక్కడ బోధించే చదువు అంతంత 
మాత్రంగానే వుంది. పదవ తరగతి వరకూ పోటా 
పోటీగా చదువు చెబుతున్న నెల్లూరు మునిసిపల్‌ 
హైస్ఫూళ్లు, కార్పొరేట్‌ విద్యాసంస్థలు ఇంటర్‌ చదు 
వుపై పెద్ద ఆసక్తి చూపించడం లేదు. నెల్లూరు 
నగరంలోని ప్రభుత్వ జూనియర్‌ కాలేజీల్లో ఒక్క 
కెఎసి కళాశాల మినహా మిగతా చోట్ల ఇంటర్‌ 
చదువు దిగేడుస్తున్నదనేందుకు ఇటీవల వచ్చిన 
ఫలితాలే నిదర్శనం. రాష్ట్రంలోనే పేరుగాంచిన 
మూడు కార్పొరేట్‌ సంస్థలు ఇంటర్‌ డేస్మాలర్‌, రెసి 
డెన్షియల్‌ కాలేజీలు నిర్వహిస్తున్నా ఇక్కడ గతం 


ఆ త్రవ్విన కొద్దీ కుంభకోణాలు 


నెల్లూరులో సరిలేని ఇంటర్‌ చదువు 


లోలా మంచి లెక్చరర్లు లేరు. డేస్మాలర్ల 
వద్ద పది వేల నుంచి 30వేల వరకూ 
వసూలు చేస్తున్న కాలేజీల కంటే తక్కువ 
డబ్బు వసూలు చేస్తున్న కాలేజీల్లోనే 
చదువు ఓ మోస్తరుగా చెబుతున్నారు. రెసి 
డెన్షియల్‌ కాలేజీల్లో ఇసి బ్యాచ్‌ అంటూ 
సంవత్సరానికి లక్షా ఇరవై వేలు, స్పార్క్‌ 
బ్యాచ్‌కు సంవత్సరానికి లక్ష్మ ఐఐటి ఓరి 
యంటల్‌ కోర్సుకు 70వేల రూపాయలు 
వసూలు చేస్తున్నా ఇక్కడ అంతంత 
మాత్రంగానే చదువులు చెబుతున్నారని 
ఇటీవల వచ్చిన ఫలితాలు నిరూపించాయి. నెల్లూ 
రుతో ప్రారంభమైన కార్పొరేట్‌ స్కూళ్ల నిర్వాహ 
కుల ప్రస్థానం రాష్ట్రమంతటా విస్తరించినా హైద 
రాబాద్‌, విశాఖపట్నం, విజయవాడ బ్రాంచీలపై 
పెడుతున్న శ్రద్ధ నెల్లూరు బ్రాంచిలపై పెట్టకపోవ 
డం వల్ల ఫలితాలు మందగిస్తున్నాయి. నెల్లూరు 
చుట్టుప్రక్కల 15కు పైగా ఇంజనీరింగ్‌ కాలేజిలు, 
ఒక మెడికల్‌ కాలేజి వున్నా ప్రతి ఏడాది జిల్లాలో 
30వేల మంది ఇంటర్‌ పరీక్షలకు హాజరవుతున్నా 
నాణ్యమైన ఇంటర్‌ విద్య కోసం, విద్యార్థుల తల్లి 
తండ్రులు వ్యయప్రయాసల కోర్చి హైదరాబాద్‌, 
విశాఖపట్నం, విజయవాడలకు పోవాల్సి రావడం 
దురదృష్టకరం. ఇప్పటికైనా నెల్లూరులో కార్పొరేట్‌ 
దిగ్గజాలు తమ కాలేజీల్లో ఇంటర్‌ చదువును మం 
చిగా చెప్పే ఏర్పాట్లు చేస్తే బాగుంటుంది. 


అక్రమాల బాటలో విద్యాశాఖ 


గలాగితే డొంక 

కదిలినట్లు స్కూల్‌ 
ఏర్పాటులో చోటుచేసుకొన్న 
అవకతవకలపై విచారణ జరు 
పుతున్న అధికారులకు విద్యా 
శాఖలో జరిగిన పలు అక్ర 
మాలు బయటపడుతున్నాయి. 
రామలింగాపురంలో శ్రీసాయి 
విద్యానికేతన్‌ స్కూలు సమీ 
పంలో శ్రీచైతన్య టెక్నో స్మూలు 
ఏర్పాటులో విద్యాశాఖ వ్యవ 
హరించిన తీరు వివాదాస్పద 
మైంది. దీనిపై మరో స్మూలు 
యాజమాన్యం అభ్యంతరం వ్యక్తం చేయడంతో 
విద్యాశాఖ ఉన్నతాధికారులు జోక్యం చేసుకోవడం, 
దీనిపై న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో ఎసిబి 
అధికారులు విచారణ చేపట్టారు. చైతన్య టెక్నో 
స్కూలుకు అనుమతులు ఇవ్వడంలోనే విద్యాశాఖ 
అక్రమాలు బట్టబయలయ్యాయి. దీనిపై సమగ్ర 
విచారణకు పూనుకొన్న ఎసిబి అధికారులకు కళ్లు 
తిరిగే నిజాలు వెల్లడయ్యాయి. ఎక్కడైనా కొత్తగా 
పాఠశాల ఏర్పాటు చేయాలంటే ప్రభుత్వం విధిం 
చిన నియమ నిబంధనలను పాటించాలి. సాంత 
భవనం కానీ, లీజుకు తీసుకొన్నట్లు గానీ తగిన 
పత్రాలను అగ్నిమాపక శాఖ సూచించిన నిబంధన 


లకు అనుగుణంగా పాఠశాలకు రెండు వైపులా 
మెట్లు వుండాలి. దానికి సంబంధిత శాఖ నుంచి 
నో అబ్జెక్షన్‌ సర్టిఫికేట్‌, ఇంజినీరు నుంచి సర్టిఫి 
కేట్‌ తదితర పత్రాలు సమర్పించాల్సి వుంటుంది. 
కొందరు విద్యాశాఖ అధికారులు, సిబ్బంది అక్ర 
మాలకు పాల్పడంలో సిద్దహస్తులు కావడంతో 
అన్ని సర్టిఫికేట్లు నకిలీవి చలామణిలోకి రావడంతో 
స్కూలు యాజమాన్యాలతో కలసి విద్యా శాఖలో 
కొందరు అవకతవకలకు పాల్పడిన వైనం చిత్ర 
విచిత్రమైన మలుపులు తిరుగుతుంది. అధికారులు 
మరింత లోతుగా పరిశీలన జరిపితే ఇంకెన్ని అక్ర 
మాలు వెలుగు చూస్తాయో? 


| 13 మే 2011 


IK: 


జమాణైను 


ఆ కొత్త భవనం నుంచి ఇక కార్యకలాపాలు 
భవనంలో కాదు... పాలనలో మార్పులు తెండి! 


కార్పొరేషన్‌ కొత్త కార్యాలయం. 


ట్టకేలకు పురపాలక సంఘ కార్యకలా 
SJ కొత్త భవనంలోకి మారాయి. టిబి 
ఆస్పత్రి ఆవరణలో కోట్ల రూపాయలు వెచ్చించి క్రొత్త 
కార్పొరేషన్‌ భవనాన్ని నిర్మించినప్పటికీ మొన్నటి వరకు 
పాత భవనంలోనే కార్యకలాపాలు కొనసాగుతుం 
డేవి. దీనికి స్వస్పిచెవ్లూ పూర్తిస్థాయిలో పురపాలనను 
కొత్త భవనం నుంచి చేపట్టారు అధికారులు. మే 
8వ తేదీన దీనికి శ్రీకారం చుట్టారు. నగర, రూరల్‌ 
శాసనసభ్యులు ముంగమూరు శ్రీధర్‌కృష్ణారెడ్డి, ఆనం 
వివేకానందరెడ్డి, కార్పొరేషన్‌ కమిషనర్‌ ఆంజనే 
యులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 
ఈ సందర్భంగా ఉద్యోగులు, సిబ్బంది అందరూ 


విధులు నిర్వహిస్తున్న సిబ్బంది. 


పాత పురపాలక సంఘ కార్యాలయం నుంచి క్రొత్తగా 
ఏర్నాటైన పురపాలక భవనం వరకు ర్యాలీ నిర్వ 
హించారు. అనంతరం ఆయా విభాగాల సిబ్బంది, 
అధికారులు వారి వారి సీట్లలో కూర్చొని నూతన 
కార్యాలయం నుంచి పాలనను మొదలుపెట్టారు. 
కొత్తగా రూపుదిద్దుకొన్న భవనం అందంగా ముస్తా 
బైనప్పటికీ దాదాపు 96 ఏళ్లపాటు నగరంలో ముని 
సిపల్‌ పాలనకు చిహ్నంగా వున్న పాత భవనాన్ని 
వీడిపోవడం పలువురి హృదయాలను కలచి 
వేసింది. ఈ భవనంతో తమకు గల జ్ఞాపకాలను ఈ 
సందర్భంగా పలువురు సిబ్బంది, నేతలు నెమరు 
వేసుకొన్నారు. 


జమిాక£రైను 
పురంధేశ్వరి అశ? 


మొదటి పేజీ కొరవ 
మహా మంచి మాటకారి. సమయస్ఫూర్తి ఎక్కువ. 
ఏకసంధాగ్రాహి అనలేము కానీ, ఎంత సంక్లిష్టమైన 
విషయాన్నైనా సులభంగా అవగాహన చేసుకోగ 
లదు. తెలుగు, ఇంగ్లీషు, సంస్కృతం, తమిళం, 
ఫ్రెంచ్‌, హిందీ భాషలు ధారాళంగా మాట్లాడగ 
లదు. వజ్రాల నాణ్యతను నిర్ధారించే అపురూపమైన 
విద్య ఆమెకు తెలుసు. ఇన్ని లక్షణాలు ఒక పక్క 
ఎన్టీఆర్‌ కుమార్తె అన్న గౌరవం మరొకపక్క కల 
గలిసి, ఢిల్లీ పెద్దల ఆదరణకు దగ్గరైంది ఆమె. 
మానవ వనరుల సహాయమంత్రిగా ఆమె వని 
తీరుకు మన్మోహన్‌సింగ్‌, రాహుల్‌ గాంధీ, కపిల్‌ 
సిబాల్‌, అర్జున్‌సింగ్‌ వంటి వారు మహా ముచ్చట 
పడి పోతున్నారు. ఐక్య రాజ్య సమితి వంటి అంత 
ర్జాతీయ సమావేశాలకు ఎన్నోసార్లు ఆమెను భారత 
ప్రతినిధిగా పంపారంటే, ఆమె ప్రతిభ పట్ల వారి 
కున్న గురి ఎంతటిదో అర్ధం చేసుకోవచ్చు. త్వర 
లోనే ఆమెను సహాయ మంత్రి స్థాయి నుంచి క్యాబి 
నెట్‌ స్థాయికి పెంచుతారన్న ప్రచారం కూడా వుంది. 


అయితే ఆమెకు మాత్రం రాష్ట్రంలో కాంగ్రెస్‌ 
భవిష్యత్తు పట్ల విశ్వాసం లేదని చెప్పారు. వరసబెట్టి 
వెలికి వస్తున్న కుంభకోణాలు కాంగ్రెస్‌ విశ్వసనీయ 
తను పలచన చేస్తున్నాయి. జగన్‌ ప్రభంజనాన్ని 
ధీటుగా ఎదుర్మోగలిగే నాయకత్వం రాష్ట్రంలో లేదు. 
దానితో రేపటి ఎన్నికలలో కాం గ్రెస్‌ను నమ్ముకొంటే 
నిండా మునగడం ఖాయమన్నది భయం. ఈ పరిస్థి 
తులలో తాను రాజకీయంగా మరింత పై పై మెట్టుకు 
ఎదగాలంటే తెలుగుదేశం పార్టీనే సరైన 'వేదిక అని 
భావిస్తు న్నారట. కానీ అక్కడ చంద్రబాబు వున్నంత 
వరకు తనకు అవకాశం దక్కదు. అందువల్ల ఆయన్ను 
ఆ పార్టీ పెత్తనం నుంచి తప్పించాలన్న ఆలోచన 
పురంధేశ్వరిలో కల్గిందని చెప్తున్నారు. 

చంద్రబాబు అనే చేపను వలలో చిక్కించు 
కోవడానికి జూనియర్‌ ఎన్టీఆర్‌ అనే పక్కి పిల్లను 
ఎరగా వాడాలని ప్రయత్నిస్తున్నారు దగ్గుబాటి దంప 
తులు. హరికృష్ణ వారితో చేతులు కలిపాడని చెప్పు 
న్నారు. జూనియర్‌ ఎన్టీఆర్‌కు నిన్న మొన్నటి వరకు 
ఎన్టీఆర్‌ కుటుంబంలో ప్రవేశం లేదు. కానీ ఆయన 
సినిమాలలో హీరోగా వెలుగులోకి రావడం, అసాధా 
రణమైన వాక్చాతుర్యంతో ప్రజలను సూదంటు 


14 


రాయి వలె ఆకర్షించడంతో ఇప్పుడు ఎన్టీఆర్‌ 
కుటుంబ సభ్యులంతా ఆయన్ను ఆత్మీయంగా కౌగి 
లించుకొంటున్నారు. ఆ పిల్లవాడిని ముందుకు నెట్టి, 
చంద్రబాబును పార్టీ పెత్తనం నుంచి తప్పించాల 
న్నది వ్యూహం. తెలుగుదేశం పార్టీ తన తాత పెట్టిన 
పార్టీ అని, దానికి తానే అసలైన వారసుడనని 
జూనియర్‌ ఎన్టీఆర్‌ పబ్లిక్‌లో మాట్లాడుతున్నాడు. 
కృష్ణా జిల్లాకు చెందిన వల్లభనేని వంశీ, కొడాలి 
నానీ వ్యవహారంలో చంద్రబాబు అభిమతానికి విరు 
ద్ధంగా జూనియర్‌ ఎన్టీఆర్‌ హరికృష్ణలు వ్యవహ 
రించడానికి ఇదే కారణం. చంద్రబాబుకు పార్టీ నిర్వ 
హణ సమర్థత వున్నా ప్రజలను ఆకర్షించే గ్లామర్‌ 
లేదని, ఆయన్ను నమ్ముకొంటే రేపటి ఎన్నికలలో 
కూడా ఓటమి తప్పదని, ఆ ప్రమాదం తప్పించి, 
తెలుగుదేశం పార్టీని పునరుద్దరించాలంటే జూనియర్‌ 
ఎన్టీఆర్‌ను ముందు నిలపడం ఒక్కటే మార్గమని 
పురంధేశ్వరి ఎన్టీఆర్‌ కుటుంబ సభ్యులందరికీ నూరి 
పోస్తున్నారని వదంతులొస్తున్నాయి. 


తెలంగాణ విషయంలో ఒక స్పష్టమైన నిర్ణయం 
తీసుకోలేక చంద్రబాబు ఇప్పటికే చాలా ఇబ్బంది పడు 
తున్నాడు. నాగం జనార్దనరెడ్డి వంటివారు తనను 
ధిక్కరిస్తున్నా ఏమీ చేయలేక పోతున్నాడు. తెలం 
గాణ ప్రాంతంలో తెలుగుదేశం తీవ్రమైన రాజకీయ 
సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నది. పులి మీద పుట్ర వలె 
ఇప్పుడు పురంధేశ్వరి తయారౌతున్నది. ఈ రెండు 
సమస్యలను అధిగమించి, పార్టీ మీద తన పట్టును 
నిలుపుకోవడం చంద్రబాబుకు అగ్నిపరీక్షతో సమా 
నం. దీని నుంచి ఆయన ఎట్లా బయటపడతాడో 
వేచి చూడాలి. 


ప్రభుత్వం పడదు 
మొదటి పేజీ కొరవ 


తెలుగుదేశం కూడా వీధులలోకి రాక తప్పదని, ఒక 
దశకు చేరుకొన్న తర్వాత కిరణ్‌కుమార్‌ రెడ్డితో 
లాలూచీ కుస్తీకి స్వస్తి చెప్పి, చంద్రబాబే స్వయంగా 
అసెంబ్లీలో అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించే పరి 
స్థితి సృష్టిస్తే ప్రభుత్వం దానంతట అది పతనం 
కాక తప్పదని జగన్‌ భావిస్తున్నాడట. అందువల్ల 
ఉప ఎన్నికలు కాగానే ఏదో ఉపద్రవం ముంచు 
కొని వస్తుందని జరుగుతున్న ప్రచారం నిజం కాక 
పోవచ్చు. 


మా ఇంటి వెలుగు 
శ్రీ మోడెర్తి 
శ్రీనివాసులురెడ్డి గాట్లు 


స్వర్గన్తులై 16.05.201 1తేది 


నాటికి నాలుగు సంవత్సరములు 


నిండుతాయి. 


చతుర్ధ వర్ధంతి సందర్భంగా 
9 9 


శ్రీ మోడెం శ్రీనివాసులురెడ్డి గారు కుటుంబ సభ్యులు 


(స్వర్గీయ మోడెం రాధాకృష్ణారెడ్డి గారి 


రెండవ కుమారుడు) 


పడుగుపాడు. 


13 మే 2011 


| ఢారవలు 


సిఎం కుర్చీపై 
16వ పేజీ కొరవ 


ఎవరో ఒక గాడ్‌ ఫాదర్‌ తప్పనిసరి. ఇప్పుడు అక్క 
డున్న అధిష్టాన దేవతలలో చిదంబరం, అహ్మద్‌ 
పటేల్‌ గులాం నవీ అజాద్‌, ప్రణబ్‌ ముఖర్జీ 
ముఖ్యులు. ముఖ్యమంత్రిత్వ స్థాయి నిర్ణయాలు 
తీసుకోవాలంటే సోనియాగాంధీ వీరిని తప్పక సం 
ప్రదిస్తుంది. నిన్న మొన్నటి వరకు రామనారాయణ 
రెడ్డికి వీరెవరితోనూ ముఖ పరిచయం కూడా లేదు. 


ఆ లోటు తీర్చుకోవడానికి గత సంవత్సర 
కాలంగా ప్రయత్నం చేస్తున్నాడాయన. ఆర్యన్‌ శర్మ 
అనే ఢిల్లీ పవర్‌ బ్రోకర్‌ ఒకరిని మచ్చిక చేసు 
కొన్నాడని తెలుస్తున్నది. ఆర్యన్‌ శర్మ గతంలో 
మనకు గవర్నర్‌గా పని చేసి, గబ్బు పట్టి వెళ్లిన 
ఎన్‌డి.తివారికి ఆంతరంగిక మిత్రుడు. ఆయన 
ద్వారా అహ్మద్‌ పటేల్‌ ఇంట్లో ప్రవేశం సంపాదిం 
చాడట. ఢిల్లీలో ఒట్టి మాటలు చెల్లవు. గట్టి మూటలు 
వదలితేనే మాటలు కలుస్తాయి. అందుకోసం 
నెల్లూరు జిల్లాకు చెందిన ఒక ప్రముఖ కాంట్రాక్ట 
ర్‌ను నియోగించారని వినికిడి. అహ్మద్‌ పటేల్‌ 


నెల్లూరు ముచ్చట్లు 
3వ పేజీ కొరవ 


లతో నిర్మితమవుతున్న ఈ ఆస్పత్రిని అన్ని హం 
గులతో సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రిగా తీర్చిదిద్దుతా 
మన్నారు. నెల్లూరులో ప్రభుత్వ యాజమాన్య మెడి 
కల్‌ కళాశాల ఏర్పాటుకు ముఖ్యమంత్రితో చర్చి 
స్తున్నామని, ఎయిర్‌పోర్టు స్థల సేకరణ పనులు వేగ 
వంతం చేయనున్నట్లు తెలిపారు. క్రొత్త చిన్నపిల్లల 
ఆస్పత్రి ఏర్నాటైనా రేబాల చిన్నపిల్లల ఆస్పత్రి 50 
పడకలతో కొనసాగుతుందన్నారు. ఈ కార్యక్ర 
మంలో తిరుపతి ఎంపి చింతామోహన్‌, కలెక్టర్‌ 
శ్రీధర్‌, నెల్లూరు రూరల్‌, నగర శాసనసభ్యులు 
ఆనం వివేకానందరెడ్డి, ముంగమూరు శ్రీధర్‌కృష్ణా 
రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 


ఈ కళాశాలలకు 
అనుమతి లేనివట? 


అనుమతిలేని కళాశాలలపై చర్యలు తీసు 
కోవాలని విద్యార్థి సంఘాలు చేస్తున్న డిమాండ్‌కు 
తలొగ్గి ఇంటర్‌బోర్లు ప్రాంతీయ పర్యవేక్షణాధికారి 
జి.వరప్రసాద్‌ అనుమతిలేని వాటి పేర్లు ప్రకటిం 
చారు. బుచ్చి, వేదాయపాళిం, వెంకటగిరిలోని నారా 
యణ కళాశాలలు, నెల్లూరు కొండాయపాళింగేటు 
వద్ద గల కృష్ణచైతన్య కళాశాల, కొడవలూరు వికాస్‌ 
కళాశాలలకు ప్రభుత్వ అనుమతులు లేవని స్పష్టం 
చేశారు. ఈ కళాశాలల్లో చదివే విద్యార్థుల చదువు 
లకు తాము ఎలాంటి బాధ్యత వహించమన్నారు. 


మంత్రివి గాలిమాటలు 


నెల్లూరు, సంగం బ్యారేజి నిర్మాణ పనులపై 
మంత్రి ఆనం రామనారాయణరెడ్డి గాలి మాటలు 
మాట్లాడుతున్నారని సిపిఎం జిల్లా కార్యదర్శి జక్కా 
వెంకయ్య వ్యాఖ్యానించారు. పెన్నా బ్యారేజిని పరి 
శీలించిన ఆయన మాట్లాడుతూ మంత్రి హామీ ఇచ్చి 
6 నెలలు గడుస్తున్నా బ్యారేజి పరిస్థితిలో మార్చు 
లేదన్నారు. కాటన్‌ నిర్మించిన బ్యారేజిని పాడు 
చేసిన డిఇ బాబురావు, కాంట్రాక్టర్‌ కృష్ణారెడ్డిలను 
అరెస్టు చేయాలని, రైతులకు నష్టపరిహారం చెల్లిం 
చాలని డిమాండ్‌ చేశారు. ఆయన వెంట రైతు 
నాయకుడు రవీంద్రనాధ్‌రెడ్డి తదితరులు వున్నారు. 


దగ్గర పనులు చక్కబెట్టే గుప్త అనే బ్రోకర్‌ ఆ 
కాంట్రాక్టర్‌ కుబేరుడికి దగ్గర వాడట. ఏ మార్గం 
ద్వారానో పటేల్‌ దొర వారికి పెద్ద మూటే అంద 
జేశారని వినికిడి. దానితో ఢిల్లీలో కూడా తనకు 
చుట్టరికాలున్నాయి, కాబట్టి కిరణ్‌ పోతే తన పేరు 
పరిశీలనకు వచ్చి తీరుతుందని చాలా నమ్మకంగా 
వున్నాడు ఆనం రామనారాయణరెడ్డి. 


బొత్సా సత్యనారాయణకు ఢిల్లీ రాజకీయాలు 
కొట్టిన పిండి. గతంలో ఎమ్బీగా పని చేసినప్పుడే 
ఆయన అధిష్టాన దేవతలకు మొక్కే విద్యలో ప్రావీ 
ణ్యం సంపాదించాడు. రాష్ట్ర జనాభాలో అధికంగా 
వున్న కాపు, బలిజ కులాల వారిని కాంగ్రెస్‌కు దగ్గర 
చేస్తేనే జగన్‌ వల్ల కలిగే నష్టం పూడుతుందని, ఆ 
సత్మార్యం తన ఒక్కడి వల్లనే నెరవేరుతుందని బొత్సా 
వాదన. 


మొత్తం మీద రాష్ట్ర మంత్రివర్గంలో ముఖ్య 
మంత్రిత్వ ఆశావహుల సంఖ్య పెరిగిపోతున్నది. 
పాపం, కిరణ్‌కుమార్‌ రెడ్డికి ఇటువంటి గజ గోకర్ణ 
విద్యలు బొత్తిగా వంట పట్టలేదు. వీరితో ఆయన 
ఎట్లా వేగుతాడో వెండి తెర మీద వేచి చూద్దాం. 


ఆర్యవైశ్య దంపతులకు 
కనకాభిషేకం 

తిరుపతిలోని వాసవీ ఆర్యవైశ్య సేవాసమా 
జం నేతృత్వంలో 108మంది ఆర్యవైశ్య వృద్ధ దంప 
తులకు చతుర్ధ సామూహిక కనకాభిషేక మహోత్స 
వాలు జరుపనున్నారు. తిరుచానూరు రోడ్డులోని 
పద్మావతి కళ్యాణ మండపంలో జూలై10తేది జరిగే 
ఈ కార్యక్రమంలో వైవాహిక జీవితంలో 50 వసం 
తాలు పూర్తి చేసిన ఆర్యవైశ్య దంపతులకు ఈ కన 
కాభిషేకం చేస్తారు. పూర్తి వివరాలను జి.నరసింహా 
రావు 94414 49488 నెంబరుకు ఫోన్‌ చేసి సం 
ప్రదించవచ్చు. 


పెంచలకోనలో బ్రహ్మోత్సవాలు 


పెంచలకోనలోని లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మో 
త్సవాలు ఈనెల 13తేది నుంచి 18తేది వరకు 
జరుగుతాయి. 15తేది హంస వాహనోత్సవం, బం 
గారు హనుమంతసేవ, 16తేది నృసింహ జయంతి, 
బంగారు గరుడసేవ, 17తేది శ్రీవారి తిరుకళ్యా 
ణము, రథోత్సవము, 18తేది తెప్పోత్సవం జరుగు 
తాయి. స్వామి భక్తులను ఈ కార్యక్రమాలకు హాజరు 
కమ్మంటున్నాడు దేవస్థానం ఛైర్మన్‌ నెల్లూరు రవీంద్ర 
రెడ్డి. 


అందుబాటులో రొయ్యలమేత 


పెద్ద పడుగుపాడులోని గోల్డెన్‌ స్మాంపి ఫీడ్స్‌ 
వెనామి, "టైగర్‌ మరియు స్మాంపి రొయ్యలకు 
అవసరమైన మేతను రైతుల ఫార్ములా ప్రకారం 
తయారు చేసి ఇస్తారట. వెనామి రొయ్యల ఫీడ్‌ 
కిలో 32రూపాయలు, టైగర్‌ ఫీడ్‌ 38రూపాయలు, 
స్మాంపి ఫీడ్‌ 22 రూపాయలకు తమ దగ్గర 
అందుబాటులో వుందంటున్నారు గోల్డెన్‌ స్మాపిఫీడ్స్‌ 
అధినేత ఎం.సుధాకర్‌రెడ్డి. 


వర్మి కంపోస్తుయార్తు దగ్గం 
జ (౮ (ఈ 
తోటపల్లిగూడూరు మండలం ఇస్మపాళింలో 
గల లెండి వర్మి కల్చర్‌యూనిట్‌ అగ్నికి ఆహు 
తైంది. రాష్ట్రంలోనే అతిపెద్దదైన ఈ పరిశమ 5ఎక 
రాల్లో విస్తరించి వుంది. “అకస్మాత్తుగా మంటలు 


చెలరేగడంతో అక్కడ పని చేస్తున్నవారు వాటిని ఆపేం 
దుకు ప్రయత్నించినా క్షణాల్లో బూడిదయింది. 


| నా 


— 


అధీ - ఇవీ 


© నెల్లూరు నగర 


డిఎస్పీ, సిఐ పోస్టులకు భలే గిరాకీ! 


నెల్లూరు నగరంలో ఖాళీగా వున్న డిఎస్పీ, సిఐలకు 
పెద్ద పని లేకున్నా, ఆదాయం బాగుంటుంది. దీనివల్ల 


ఈ కుర్చీల్లో కూర్చొనను పలువురు పోలీసు అధికారులు 
తమ శక్తి మేర ప్రయత్నాలు చేస్తున్నారు. 


గ్‌ జిల్లా పోలీస్లు కార్యాలయము క | S 
నెల్లూరు, fr 
Cy DISTRICT POLICE OFFICE 1 
NELLORE “A 
J కలన 
EN | TTR 


WP ne yar A 
HDL TS eam! A 


ల్లూరు నగర డిఎస్పీ, దక్షిణ 
(కొంత సిఐ పోస్టుల నియా 
మకానికి భారీస్థాయిలో పైరవీలు జరుగు 
తున్నాయి. మొన్నటి వరకు నగర 
డిఎస్పీగా బాధ్యతలు నిర్వహించిన 
జిఆర్‌.రాధిక అవినీతి, ఆరోపణలు 
ఎదుర్కొన్నారు. బంగారం రికవరీకి సం 
బంధించి కొంత వ్యత్యాసం రావడంతో 
ఉన్నతాధికారులు విచారణ జరిపిన 
సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆమె 
సెలవుపై వెళ్లడం కూడా వివాదాస్ప 
దంగా మారింది. జిల్లా ఎస్పీ దామోదర్‌ 
డిఎస్పీల మధ్య శాఖాపరంగా విభేదాలు 
తలెత్తడంతో ఆమెను వరంగల్‌ పోలీస్‌ 
శిక్షణ కేంద్రానికి ప్రభుత్వం బదలీ 
చేయాల్సి వచ్చింది. 
ఆమె స్థానంలో ఎవరినీ ఇప్పటి 
వరకు ప్రభుత్వం నియమించలేదు. ఇన్‌ 
ఛార్జ్‌ డిఎస్పీగా కావలి డిఎస్పీ బాధ్య 
తలు నిర్వహిస్తున్నారు. ఇదిలావుండగా 
నెల్లూరు నగరంలో శాంతిభద్రతల పర్య 
వేక్షణకు రెండు సర్శిళ్లు ఏర్పాటు చేసి 
సౌత్‌జోన్‌, ఈస్ట్‌జోన్లుగా విభజించారు. 
గతంలో నెల్లూరు నగరానికి ఒకే సిఐ 
వుండేవారు. నగరంలో వున్న అయిదు 
పోలీస్‌స్టేషన్లను ఒక సిఐ పర్యవేక్షించగా, 
బాలాజీనగర్‌ స్టేషన్‌కు మాత్రం ఒక సిఐ 
వుండేవారు. ప్రస్తుతం ఈస్ట్‌జోన్‌ సిఐగా 
వీరాంజనేయరెడ్డి వున్నారు. మరో సిఐ 
నియామకం జరగాల్సి వుండగా రాజ 
కీయ ఒత్తిళ్ల కారణంగా నియామకం 
జరగలేదు. 


మరో మూడు నెలల్లో వీరాంజ 
నేయరెడ్డికి డిఎస్పీగా పదోన్నతి లభిస్తుం 
దని అప్పటివరకు తననే నగర సిఐగా 
కొనసాగించాలని ఉన్నతాధికారులకు 
విన్నవించుకున్నట్లు సమాచారం. దీనికి 
తోడు జిల్లా మంత్రిని కలసి కొన్ని 


నెలలపాటు ఇక్కడే వుంచే విధంగా 
కోరినట్లు తెలిసింది. నెల్లూరు జిల్లాకు 
చెందిన పలువురు సిఐ పోస్టుకోసం 
వివిధ రకాలుగా ప్రయత్నాలు సాగిస్తు 
న్నారు. గూడూరు డివిజన్‌కు చెందిన 
ఒక సిఐ గుంటూరు జిల్లాలో పనిచేస్తూ 
నగరానికి వచ్చేందుకు జిల్లాకు చెందిన 
ఒక రాజకీయవేత్త ద్వారా ముమ్మర 
ప్రయత్నాలు చేస్తున్నట్లు ఆశాఖ ఉద్యో 
గులు చర్చించుకొంటున్నారు. 


ఆదాయ వనరులే లక్ష్యం 


నగరానికి ఏ అధికారి వచ్చినా 
ప్రధానంగా ఆదాయ వనరులపైనే దృష్టి 
సారిస్తుంటారు. ఇసుక లారీలు, బార్లు, 
మద్యం దుకాణాలు, టౌన్‌బస్సుల యాజ 
మాన్యాల నుంచి ప్రతి నెల సంబంధిత 
అధికారులకు మామూళ్లు క్రమం తప్ప 
కుండా అందుతుంటాయి. గతంలో 
ఇక్కడ ఎస్‌ఐలుగా పనిచేసిన వారికి 
ఎవరి నుండి ఎంత మామూళ్లు అందే 
విషయం బాగా తెలుసు. సిఐలుగా పదో 
న్నతి పొంది ఇతర జిల్లాల్లో పనిచేస్తున్న 
వారు నగరానికి వచ్చేందుకు పోటీపడు 
తున్నారంటే ఇక్కడ సంపాదన ఎలా 
వుంటుందో అర్ధం చేసుకోవచ్చు. 


నగర డిఎస్పీ, సిఐగా ఎవరు 
వచ్చినా వారి వాటాలు వారికి వివిధ 
మార్గాల ద్వారా చేరిపోతుంటాయి. అం 
దువల్ల అవసరమైతే రాజకీయ నేతలు, 
ఉన్నతాధికారులకు నజరానా చెల్లించేం 
దుకు వెనుకాడరన్న ప్రచారం వుంది. 
ఇతర నగరాలకంటే నెల్లూరు నగరం 
పోలీసధికారులకు అధిక ఆదాయం సమ 
కూర్చి పెట్టడంతో పాటు శాంతిభద్రతల 
విషయంలో కూడా ఇబ్బంది వుండదన్న 
అభిప్రాయంతో ఇక్కడకు వచ్చేందుకు 
పలువురు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. 


13 మే 2011 15 


ఆ వ్యవస్థ గుండెపై 


జమిో౭౯రైతు 


కవి ఎక్కుపెట్టిన పదాల బుల్లెట్లు - బఠానీలు! 


మకాలీన సమాజం, దాని సంస్కృతి పోకడలపై డాక్టర్‌ 

౧ఎఆవుల రామచంద్రయ్య ఆగ్రహ ప్రకటనకు అక్షర 
రూపం బఠానీలు’ పేరుతో వెలువడిన కవితలు, నానీల కదం 
బం. ఇందులోని వివిధ అంశాలపై రాసిన నూటపదహారు 
నానీలు, బౌద్ధంపై రాసిన ఓ కవిత చదువరికి కాలక్షేపంతోపాటు 
ఆలోచింపజేస్తాయి కూడా. మన కళ్ల ముందు సమాజంలో 
జరిగే అవినీతి, మూఢ భక్తి, సాహిత్యం, రాజకీయం, ఎన్నికలు, 
మీడియా, ప్రాజెక్టులు, కరవు, కాన్వెంట్‌ చదువులూ, ఇలా వర్త 
మాన సమాజంలో నిత్యమూ జరిగే వందలాది అంశాలపై పాఠ 
కుడి మస్తిష్మాన్ని సంఘర్షణకు గురిచేసి, ఆలోచింప జేయడంలో 
బఠానీలు సఫలీకృతమయ్యాయి. సమకాలీన అంశాలపై 
ఘాటైన విమర్శలు సంధించడంలో కవి ఎక్కడా రాజీపడక 
పోవడం ఈ రచనలో ఒక విశేషం. నిజానికి పావలా వడ్డీ, జల 
యజ్ఞం వంటి సంక్లిష్ట అంశాలపై రచయిత కలం నుంచి జాలు 
వారిన నానీలు ఆయా అంశాలను సులభంగా పాఠకులకు పరి 
చయం చేస్తాయి. కవి అనే వాడు తనను స్పందింపజేసే అంశా 
లపై మాత్రమే వ్రాయకుండా అన్ని అంశాలకూ స్పందించే 
విధంగా తయారు కావాలి. అప్పుడే సమాజంలో నిర్లక్ష్యం చేయ 
బడ్డ విసృత అంశాలపై తన స్పందనను పాఠకులతో పంచు 
కొని మమేకం కాగలడు. ఒకే రకమైన అంశాలతో జీవితాంతం 
కవితలు రాస్తూ కవిత్వమంటేనే భయపడే పరిస్థితి పాఠకులకు 
కల్గిస్తున్న కవులు ఈ పుస్తకంలోని కవితా వస్తువుల వైవిధ్యాన్ని 
శ్రద్ధగా అధ్యయనం చేస్తే కవిత్వానికి వస్తువును ఎన్నుకోవడంలో 
కవి ఎంత విసృతత్వాన్ని ప్రదర్శించవచ్చో అర్థం చేసుకోవచ్చు. 
కడప పేరు మార్చు, శ్రీకృష్ణ కమిటీ నిస్సహాయత, సాహిత్య 


సమావేశాల నిర్వేదం, తిరుమలలో పులుల సంచారం ఇలా 
ప్రాంతీయ అంశాలపై కవి వేయించిన బఠానీలు మనల్ని ఆలో 
చింపజేస్తాయి. కాంక్రీట్‌ కట్టడాలకు కొండల్ని కరిగించేస్తున్న 
వైనంపై వెలువరించిన నానీ రచయిత అంతరంగ కవిత్వ 
స్వచ్చతకు అద్దం పడుతుంది. ఈ బఠానీలు పద్యాలు కావు, 


జరానీలు 
రచయిత : డాక్టర్‌ ఆవుల రామచంద్రయ్య 
విశ్లేషకులు : డాక్టర్‌ లెనిన్‌ ధనిశెట్టి 
పేజీలు : 44 ధర : రూ.30/- 
ప్రచురణ : జయంతి పబ్లికేషన్స్‌ 
ప్రతులకు 


ఎస్‌.వి.కృష్ణజయంతి, 


19-90, P&T Colony దిల్‌సుఖ్‌నగర్‌, హైదరాబాద్‌-10 
మరియు 
రాష్ట్రంలోని అన్ని ప్రముఖ పుస్తక విక్రయ కేంద్రాలలో. 


కవిత్వమూ కాదు... నానీలు కావు... వ్యవస్థ గుండెపై కవి ఎక్కు 
పెట్టిన సునిశిత కవిత్వ వ్యాఖ్యా పిస్తోలులో నిద్రిస్తున్న పదాల 
బుల్లెట్లు. చిన్న చిన్న నాలుగు లైన్ల పదాల రూపంలో కూర్చబ 
డిన డైనమెట్లు. ఇవి పాఠకులలో ఆలోచనను కలిగించడంలో 
సఫలమౌతాయి. అలాగే డాక్టర్‌ ఆవుల రామచంద్రయ్య లాంటి 
కవులు విసృతంగా కవితలు వ్రాయాల్సిన అవసరం నేటి సమా 
జంలో వుంది. 


అప్పలాచార్యలో హాస్య చతురత ఎక్కువ! 


చిత్రాలకు కామెడీట్రాక్‌ అందించిన ఘనత అప్ప 
ఎన్నోలాచార్యది. అయితే చాలా మందిలాగే ఈయనా 
మందుకు బానిసై తెరమరుగైపోయాడు. అప్పలాచార్యది కూడా 
నెల్లూరు జిల్లాయే. ఆయనతో నా పరిచయము కలహంతో 
మొదలయింది. 


కౌముదీపిక్చర్స్‌ బ్యానర్‌పై ఎమ్మెస్‌రెడ్డిగారు, కృష్ణ హీరోగా 
“ఏకలవ్య చిత్రాన్ని నిర్మించాలనుకుని స్కిస్ట్‌వర్క్‌ స్టార్ట్‌చేశారు. 
డిస్మషన్స్‌ కోసం నాకు కబురు పెట్టారు. నా ఉద్యోగానికి సెలవు 
పెట్టి వెళ్లాను మదరాసుకు. ఉదయాన్నే ఆఫీసులోనే సిట్టింగ్స్‌, 
నేను వెళ్లగానే ఆ చిత్రానికి స్కిఫ్ట్‌ సమకూరుస్తున్న కొండవీటి వెం 
కటకవిగారు నన్ను సాదరంగా స్వాగతించారు. అంతకు ముందే 
కాస్త పరిచయం ఉండటం వలన అక్కడే కూర్చుని వున్న ప్రముఖ 
సినీ హాస్యరచయిత అప్పలాచార్యకు నన్ను పరిచయం చేశారు 
ఎంతో సహృదయంతో. కృష్ణ ఆధునిక కవి. మన సరసన కూర్చో 
దగ్గయువకుడు అంటూ. ఉదయాన్నే కాస్త పుచ్చుకుని, తాంబూ 
లం సేవిస్తున్న అప్పలాచార్య నన్ను తేలిగ్గా తీసిపారేసినట్టు 'తవ 
టాకు” అని ఓ చిన్న ఆకును పక్కన పడేశారు. వెంటనే నేను 
స్పందిస్తూ తవటాకయినా, కన్నాకయినా బావుంటాయ్‌. వేసు 
కోండిసార్‌! అన్నాను. 


మహాభారతంలో తిక్కన ప్రయోగాన్ని ఉటంకిస్తూ నమస్క 
రిస్తూ దిగ్గున నా వంక చూసి తలపైకెత్తి చూసి మీది నెల్లూరా? 
అని అడిగాడు. అవున్సార్‌ అన్నాను నేను కూర్చుంటూ. మాది 
కూడా నెల్లూరే కొండ బిట్రగుంట అన్నారు అప్పలాచార్య. కొండ 
వీటి వెంకటకవిగారు కాస్సేపు నా యోగక్షేమాలు అడిగి తెలుసు 
కున్నారు. అంతలో అప్పలాచార్య గొంతు సవరించుకుని ఏమైనా 
మేము ఈ సినిమా సామ్రాజ్యానికి చక్రవర్తులం అన్నారు మరో 
బాణాన్ని నాపై సంధిస్తున్నట్టుగా. నేనామాటను తేలిగ్గా తీసుకుని, 


నవ్వేస్తూ మీరెంత చక్రవర్తులైనా మేం ప్రజలం మాత్రం కాదు. 
రాజులమే అన్నాను. నవ్వేశారువారు. ఇంతలో లోపల్నుంచి 
ఎమ్మెస్‌ రెడ్డిగారు రావడంతో డిస్మషన్స్‌ ప్రారంభమయ్యాయి. 
అలా పరిచయమైన మేమిద్దరం ఆ తర్వాత మిత్రుల 
య్యాము. నేను “ఏకలవ్య చిత్రానికి అసోసియేట్‌ దర్శకునిగా 
కూడా పని చేయడం జరిగింది. ఆ చిత్ర దర్శకులు విజయారెడ్డి 
గారు నన్నెంతగానో దగ్గరతీశారు. “ఏకలవ్య ఒక షెడ్యూల్‌ 28 
రోజులు వేశారు. మదుమలై అడవులు, ఊటీలలో ఏకబిగిన 
సాగింది. జయప్రద కథానాయిక. గుమ్మడి, డాన్సర్స్‌, ఫైటర్స్‌ 
పాత జ్ఞాపకాలు 
జంయుంపవు కృష్ణ 
చాలామంది వచ్చారు. ఊటీలో మా మకాం. అప్పలాచార్య 
కూడా షూటింగ్‌కు వచ్చారు. ఆయనను తమ రూంలో వుంచు 
కోవడానికి ఎవరూ ఇష్టత చూపలేదు. తాగి గొడవ చేస్తారని. 
చివరకు నారూంలో ఉండటానికి నేను ఒప్పుకున్నాను. 
కొద్ది రోజులు మా అందరితో గడిపి ఎంజాయ్‌ చేసి తిరిగి 
మదరాసు వెళ్లిపోయారు అప్పలాచార్య. వెళుతూ, వెళుతూ ఓ 
చిన్న పద్యం రాసియిచ్చారు నన్ను అభినందిస్తూ... 


చదువుకున్నవాడు నంన్కారవంతుడు 
ఒకరి జోలికెన్నడేగడితడు 
కవితరాయగలడు, కానుకాశపడడు 


పేరు కృష్ణ, ఇంటి పేరు జయము! 

అది చదివాక నాకు కొండవీటి వెంకట కవి గుర్తుకు 
వచ్చారు. ఆ పద్యం ఇప్పటికీ నా దగ్గర పదిలంగా వుంది అప్ప 
లాచార్య జ్ఞాపకంతోపాటు. 


లా! 


అవీ - ఇని 


© లంకంత ఆఎందంింంయణరెట్తైకె 


నారాయణరెడ్డిని సత్మరిస్తున్న సూళ్లూరుపేట కాంగ్రెస్‌ నాయకులు. 


సన మందలి సభ్యుడు వాకాటి నారా 

“రౌ యణకెడ్డిని ఆయన స్వంత వూరు 

జనం ఆత్మీయంగా, ఆడంబరంగా, అట్టహాసంగా, 

అబ్బా అన్పించేట్లు సత్మరించారు. ఎన్నో ఏళ్ల నిరాశ 

నుంచి చిగురంత ఆశ ఉదయించిన సంతోషాన్ని 

సూళ్లూరుపేట వాసులు ఇప్పట్లో మర్చిపోలేని 

రీతిలో వ్యక్తం చేశారు. 10తేది రాత్రి సూళ్లూరుపేట 

నడివీధిలో జరిగిన వాకాటి సన్మాన సభ ఆ వూరు 
వూరంతటికీ పండుగ వలె జరిగింది. 


సూళ్ళూరుపేట అనాదిగా ఎస్సీ రిజర్వుడు 
నియోజకవర్గం. అందువల్ల స్థానిక నేతలకు ఎంత 
రాజకీయ వుర వుర వున్నా ఎంతెంత రాజకీయ 
ప్రతిభ వున్నా ఎమ్మెల్యే పదవి ఎప్పటికీ అందని 
ద్రాక్ష పండుగానే మిగిలిపోయింది. ఎమ్మెల్యే కాలేని 
వారికి మంత్రిపదవుల వంటివి అసలు జరగని 
పని కదా? నలభై ఏళ్లకు పైగా ఇదే పరిస్థితి. రాజ 
కీయం కుతి వున్నవారు తమకనుకూలమైన ఎస్సీ 
నేతను ఎంపిక చేసుకొని, ఆయన సేవలో తరించి, 
సంతృప్తి పడడం తప్ప చేయగల్లింది ఏదీ లేదు. 


వాకాటి నారాయణరెడ్డి ఆ చిరకాల స్వప్నం 
నిజం చేశాడు. మొన్న జరిగిన స్థానిక సంస్థల ఎన్ని 
కలలో కాంగ్రెస్‌ అభ్యర్థిగా ఆయన విజయం 
సూళ్లూరుపేట వాసులకు మహదానందం కల్గిం 
చింది. ఆ సంబరాన్ని ఆడంబరంగా జరుపుకోవడం 
కోసమే ఈ సత్కార సభ. 


వాకాటి నారాయణరెడ్డి మహా చతురుడు. 
జిల్లా రాజకీయాలలో తూర్పు పడమరలగా వున్న 
నేదురుమల్లి జనార్దనరెడ్డి, ఆనం రామనారాయణ 
రెడ్డి వర్గాలను తన కొంగున కట్టేసుకొని, ఆ ఐక్యత 
ఆధారంగా ఎన్నికలలో నెగ్గుకొని వచ్చాడు. వీరిద్దరి 
మధ్య సయోధ్య ఏ మాత్రం చెడి వుండినా ఫలితం 
గోవిందా. ఇప్పుడు ఈ సత్కార సభకు కూడా ఎల 
పల దాపట ఎద్దులు రెండింటినీ కాడికి కట్టి తీసుక 
వచ్చాడు. దానితో వేదిక నిండుగా కన్పించింది. 
నేదురుమల్లి జనార్దనరెడ్డి, ఆనం రామనారాయణ 
రెడ్డి, ఆదాల ప్రభాకర్‌రెడ్డి, మాదాసు గంగాధరం, 


పనబాక కృష్ణయ్య, చిత్తూరు జిల్లా కాంగ్రెస్‌ నేత 
రెడ్లివారి చెంగారెడ్డి, పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డి, 

G6 G 6 G6 
చేవూరు దేవకుమార్‌రెడ్డి, చెంచలబాబు యాదవ్‌, 
డిఆర్‌ ఉత్తమ ధనుంజయరెడ్డి, ఉడతా వెంకట్రావ్‌ 
వారూ వీరు అనే ప్రశ్నలేకుండా జిల్లా కాంగ్రెస్‌వాదు 
లందరినీ తోలుకొని వచ్చి, వేదిక మీద కూర్చో 


అయితే నిజం చెప్పాలంటే వీరందరూ తలా 
ఒక ముక్క నారాయణరెడ్డిని అభినందిస్తూ 
మాట్లాడినా, ఆ మాటలన్నీ మొక్కుబడి చందంగానే 
కన్పించాయి తప్ప ఆత్మీయత వ్యక్తం కాలేదు. నారా 
యణరెడ్డి అంత స్థాయికి ఎదిగాడన్న అసూయ, 
అసంతృప్తి జిల్లా కాంగ్రెస్‌వాదులు చాలా మం 
దిలో వున్నాయి. దానితో వారి నోట ఆ పలుకులే 
ధ్వనించాయి. ఒక్క జనార్దనరెడ్డి, చెంగారెడ్డిలు 
మాత్రమే తమవాడు పైకి ఎదిగాడన్న సంతోషంతో 
మనస్ఫూర్తిగా ఉపన్యాసాలు చేశారు. ఆశీర్వాదాలు 
అందించారు. 


నారాయణరెడ్డి ప్రసంగం మనసు లోతుల 
నుంచి వచ్చినట్లుంది. మెట్టు మెట్టుగా, ఇటుక 
ఇటుక పేర్చుకొంటూ తాను సాగించిన రాజకీయ 
ప్రస్థానం గురించి వినయపూర్వకంగా వివరించి 
చెప్పాడు. ఈ ఉన్నతిని కాంగ్రెస్‌ పార్టీకి, సూళ్లూరు 
పేట ప్రజలకు సేవ చేయడానికి వాడుకొంటానని 
ప్రమాణం చేశాడు. ఆ వినయం వేదిక మీదనే 
కాకుండా, జనం మధ్య కూడా కొనసాగితే, వృద్ధి 
లోకి వచ్చే అవకాశాలు నారాయణరెడ్డికి చాలానే 
వున్నాయి. వాటిని వాడుకొంటాడా, వదలుకొం 
టాడా అన్నది ఆయన ప్రవర్తన మీదనే ఆధారపడి 
వుంటుంది. 


అయితే, దాదాపు రెండు గంటలపాటు 
నిర్వాహకులు పేల్చిన జెట్లతో జనం చెవుల తుప్పు 
వదలింది. ఒక్క క్షణం విరామం లేకుండా అంత 
శబ్ద కాలుష్యం సృష్టించడం అవసరమా? అంతటి 
ఆడంబరాలు రాజకీయాలలో ప్రజలను మెప్పిం 
చవ. 


| 13 మే 2011 


Regn.No.: RN 1156/57 
'€ 


J/Nellore/008/09-11 


జమిో౯రైతు 


సీఎ0 కుర్చీపై మంత్రుల మరులు! 


త పోతే బొంత నాదని చెప్పుకోవడం 
రర” మనలో చాలా మందికి అలవాటు. ఆ 
బొంత కోసం తాతను తొందరగా పంపించి 
వేయాలని చూసే ఘనులూ మనలో చాలా మంది 
వుంటారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డి ఇప్పుడు 
చాలా మంది సీనియర్‌ మంత్రులకు త్వరగాపోతే 
బాగుండుననే తాత మాదిరి కన్పిస్తున్నాడు. ఆయన 
దాటుకొంటే, ఆయన దగ్గరున్న ముఖ్యమం ్రిత్వమనే 
బొంతను తమ పరం చేసుకోవాలని గోతి కాడ 
నక్కల వలె కాచుకొని చూస్తున్నారు. 


కాంగ్రెస్‌ రాజకీయాలు చాలా విచిత్రంగా 
వుంటాయి. అందులో జగన్‌ రంగంలోకి వచ్చిన 
తర్వాత అవి ఇంకా చిత్ర విచిత్రమైన మలుపులు 
తిరుగుతున్నాయి. మామూలు జనానికి వాటిని అర్థం 
చేసుకోవడం సాధ్యమయ్యే పనే కాదు. కడప ఉప 
ఎన్నికలలో జగన్‌ను ఓడించడానికి చాలామంది 
మంత్రులనే పంపాడు ముఖ్యమంత్రి. కానీ వారక్క 
డకు పోయి, జగన్‌ ఓటమికి కాక, గెలుపుకు కష్టపడి 
పని చేసి వచ్చారని తెలిసి తలపట్టుకొన్నాడిప్పుడు. 
ఒకరిద్దరు మంత్రులు నేరుగా జగన్‌తోనో, లేక 
ఆయన దళపతులతోనో ప్రత్యక్ష సంబంధాలు 
పెట్టుకొన్నారు. తమ తమ ప్రాంతాలలో ఏ మండల 
నాయకుడు గట్టిగా పని చేస్తున్నాడో, ఎవరికి ఎం 
తెంత డబ్బు ఇచ్చామో, ఎవరు అలుకబూని వున్నారో 
ఎప్పటికప్పుడు జగన్‌ శిబిరానికి వార్తలు చేర్చారు. 
మీరు గెలవాలని వెయ్యి దేముళ్లకు మొక్కుకొంటు 
న్నామని జగన్‌కు సందేశాలు పంపారు. ఒక మంత్రి 


5 స్ట్‌ రో రో 
[ఇంకి ఉరిలో న్నానం! అ అధిష్టాన దేవతల దృష్టిలో పడను ఆనం, బొత్సా యత్నాలు. 


అయితే ఏకంగా కోటి రూపాయల ఎన్నికల నిధి 
జగన్‌కు ముడుపు కట్టి అందించాడట. జగన్‌ గెలుపు 
భారీ ఆధిక్యతతో వుండాలని కోరుకొన్న మంత్రులే 
ఎక్కువ అని చెప్పడం అతిశయోక్తి కాదు. 


దానికి కారణం - బొంత స్వంతం చేసుకోవ 
డమే. జగన్‌కు మూడు నాలుగు లక్షల మెజార్టీ వస్తే 
నైతిక బాధ్యతతో కిరణ్‌ రాజీనామా చేయాలనే 
ఒత్తిడి తేవచ్చు. కిరణ్‌కు రాజకీయాలు చేత కావని, 
జగన్‌ను ఎదిరించి నిలిచే తాహతు అతగాడికి 
లేదని, కిరణ్‌ను నమ్ముకొంటే రేపటి ఎన్నికలలో 
కాంగ్రెస్‌ పని గోవిందా కొట్టడం ఖాయమని అధిష్టా 
నానికి చెప్పి, ముఖ్యమంత్రి మార్చుకు ఒప్పించాల 
న్నది ఈ మంత్రుల వ్యూహం. 


వారాసించినట్లే జగన్‌ మెజార్టీ లక్షల్లో వుం 
టుందని రుజువైపోయింది. ఫలితాలు వచ్చిన వెం 
టనే కిరణ్‌ మీద ఒత్తిడి పెంచడానికి కొందరు మం 
తులు అస్త శస్తాలు సిద్ధం చేసుకొంటున్నారు. 
ఆనం రామనారాయణరెడ్డి, బొత్సా సత్యనారాయణ 
వీరిలో ముఖ్యులు. జగన్‌ను ఢీ కొనాలంటే శక్తిమం 
తుడైన రెడ్డిని యుద్దానికి పంపాలని అధిష్టానం 
భావిస్తే ఆ అర్హతలన్నీ తనకున్నాయని రామనారా 
యణరెడ్డి నమ్మకం. అయితే ఏడాది క్రింద వరకు 
ఆయనకు ఢిల్లీ వీధుల దారులు తెలియవు. పెద్దల 
పరిచయాలు లేవు. వారికీ ఈయన తెలియదు. కాం 
గ్రెస్‌ రాజకీయాలలో ఢిల్లీ ప్రాపకం కావాలంటే, 


కొరవ 14వ పేజీలో 


ఆ ఆదాల మనసు విరగడంతో 


సుధీర్‌రెడ్డి పదవి పోయింది! 


ల్లూరు జిల్లా పాలఉత్పత్తిదారుల సహ 

గ సంఘానికి అధ్యక్షుడిగా వుండిన 
చిల్లకూరు సుధీర్‌ రెడ్డిని ఆ పదవి నుంచి తొలగిం 
చారు. సుధీర్‌కు పాల సంఘాలకు చిరకాల సంబం 
ధం వుంది. ఆ ఛైర్మన్‌ పదవి కోసం దాదాపు ఇరవై 
ఏళ్లు ఒంటి కాలి జపం చేశాడు. కానీ ఏ కారణం 
వల్లనో మొదట నుంచి ఎం.గోపాలకృష్ణయ్య చౌదరి 
డైరీ పెత్తనం కుర్చీకి ఫెవికాల్‌ వేసుకొని అతుక్కొని 
వుండిపోయాడు. ఎన్ని ఎన్నికలు జరిగినా ఆయనదే 
గెలుపు. సుధీర్‌ తలక్రిందులు తపస్సు చేసినా 
ఆయన్ను అధిగమించలేక పోయాడు దాదాపు ఇరవై 
ఏళ్లపాటు. అయితే రెండేళ్ల క్రితం పరిస్థితి మారింది. 
సర్వేపల్లి ఎమ్మెల్యే ఆదాల ప్రభాకర్‌రెడ్డి జోక్యం 
చేసుకొని, జిల్లాలోని కాంగ్రెస్‌ వాదులందరినీ 
కట్టగట్టి, గోపాలకృష్ణయ్య ఆధిపత్యానికి తెరదించి, 
సుధీర్‌కు మోక్షం ప్రసాదించాడు. అయితే సుధీర్‌ ఆ 
అదృష్టాన్ని నిలబెట్టుకోలేకపోయాడు. దీపం 
వెలుగులోకి ఆకర్షింపబడే పురుగుల వలె జగన్‌ వైపు 
వలస వెళ్తున్న అసంఖ్యాకమైన రెడ్డి కుటుంబాల వర 
సలో ఆయన చేరాడు. ఎమ్మెల్యే ఆదాల ప్రభాకర్‌రెడ్డి 


కొంచెం ఓపిక పట్టమని ఎంత చెప్పినా సుధీర్‌ 
వినించుకోలేదట. దానితో ఆయనకు కోపం వచ్చింది. 
పెంచిన చేతితోనే చెట్టును తెగనరికేశాడు. తన మాట 
వినకుండా పార్టీ మారాడన్న కోపం. నియోజక వర్గ 
రాజకీయాలలో సుధీర్‌ అనవసర జోక్యం, తోటపల్లి 
గూడూరు మండల స్థాయి నేతలను జగన్‌ పార్టీలోకి 
తీసుకవెళ్లే ప్రయత్నాలతో ప్రభాకర్‌రెడ్డి మనసు విరిగి 
పోయింది. జిల్లాలోని తతిమా కాంగ్రెస్‌ నేతలతో 
మాట్లాడి, సుధీర్‌ మీద అవిశ్వాస తీర్మానం పెట్టి, 
పదవి నుంచి దించి వేశాడు. దాన్ని ఆపుకోవడం 
సుధీర్‌ తరం కాలేదు. ట్రిబ్యునల్‌ నుంచి ఒక స్టే 
తెచ్చాడు కానీ, అధికార పార్టీ నేతలంతా ఆయనకు 
ప్రతికూలం కావడంతో డైరీ అధికారులు చిన్నపాటి 
సాంకేతిక కారణాలు చూపి, ఆ స్టేను లెక్క చేయ 
కుండా అవిశ్వాస తీర్మానం ప్రతిపాదన ఆమోదిం 
చేశారు. 

డైరీ చాలా చిన్న రాజకీయ పదవి. దాని 
ప్రభావం జిల్లా రాజకీయాల మీద ఎంత మాత్రం 
వుండదు. కేవలం ప్రభాకర్‌రెడ్డి అభిజాత్యాన్ని నిల 
బెట్టే పరిణామం మాత్రమే ఇది. 


Edited, Printed and Published by N. Dolendra Prasad. Ph: 091-861-2327354, Offset Printing at Zaminryot Press, Nellore. 


